


' హొామాలయ పర్వతాల మధ్య ఒక కొండ 











మీద నిలబడి సదానందముని చుట్లు 


పక్కల కలయజూశాడు, మంచుతో కప్ప 
బడిన ఆ లోయ అప్పుడే ఉదయిస్తూన్న 
' సూర్యకిరణాల వెలుగులో బంగారు 
' కాంతితో _పశాంత౦గా మెరుసున్నది. 
' లోయకు దిగువ చిన్న చిన్న నదులూ, 


విశాలమైన మెైదానాలూ కనిపించాయి. 
ముని తూర్ప్చుదిక్కు కేసి ఒకసారి 


చూసి, మళ్ళీ లోయ మీదికి దృష్టిని 
' మళ్ళించాడు. ఆయన మననులో ఎన్నో 
' ఆలోచనలు కలిగాయి. భగవ౦తుడు 
' ఎంతటి నుందరమైన [పళ్ళతిని సృష్టిం 
' చాడు. అందమైన భూమినీ, భూమికపైరక . 
'రశాల పకులనూ, మరెన్నో జంతువులనూ 





సృష్టించాడు. ఆఖరికి మనిషిని సృష్టిం ॥ 
చాడు. మనిషికి మంచిని (గ్రహించి శాంతి. 
యుతంగా ముందుకుసాగే మహోన్నత 
మైన శక్తిని పపసాదించాడు,. మంచి 
నుంచి చెడును వేరుచేసి చూసి వివేకం 


కూడా ఇచ్చాడు, ఇన్ని ఉన్నప్పటికీ 
ఇప్పుడు (పపంచం ఎలొ ఉన్నది? 


కొందరిలో అంతా తమదే కావాలన్న, 
స్వార్థం పెరగకపోతే ఈ భూమి మరింత 
అందంగా, ఆనందంగా ఉండేది కదా! 

మంచి తపృ ఎదుటివారికి హాని తలపెట్ట 
లేని నూతన మానవజాతి ఆవిర్భావం | 
సాధ్యం కాదా? 

ఈ సమస్యను గురించి ముని 
నుదీర్హంగా ఆలోచించి, ఒక నిర్ణయానికి 


“చందమామను (= క 





' భాగంలో హోమాగ్ని రగులుతున్నది. 
' ముని వెళ్ళి పహామగుండం ముందు 


కూర్చుని, ““సోహం |! ఇప్పుడు అగ్నిని 


| జాగత్తగా చూస్తూవుండు. అగ్నిజ్వాలలు 


(కమంగా పెకి ఎగబడాలి,. అప్పుడే మనం 


ఆ జ! తల పెట్టిన కార్యం ఫల పదమనువుతుంది,” 
ఆ. అని కళ్ళు మూనుకుని కొంతసేపు 





వచ్చాడు. (పకృతి రహస్యాలను ఆకళింపు 


చేనుకుని సదానందముని తన యోగ 


శ క్రితో ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఆఖరికి 
తన చిరకాల వాంఛకు కార్యరూపం 


ఇవ్వడానికి ఇప్పుడు సంకల్పించాడు. 


“గురువర్యా, శుభఘడియలు ఆసన్న 


మయ్యాయి !1'" అన్నాడు పక్కనే ఉన్న 


గుహ నుంచి వెలుపలికి వచ్చిన ముని 


శిష్యుడు భక్తితో చేతులు జోడించి. 


''అవును సోహం ! యజ్ఞం పరిసమాప్తి 
చేయాలి !'' అన్నాడు ముని, 

ఇద్దరూ కలిసి గుహ లోపలికి 
వెళ్ళారు. గుహకు రెండువైపులా దార 


కేరి 


మార్గాలు ఉన్నాయి. గుహ మధ్య 


కొంతసేపు దీక్షతో మంథాలు జపిస్తూ, 
వెన్ననూ, కొన్ని పుష్ప్నాలనూ, మరికొన్ని 
ప్యతాలనూ హోమాగ్నికి ఆహుతిచ్చాడు. 

అగ్నిజ్వాలల మథ్య (కమంగా ఒక 
రూపం ఏర్పడడం చూసి ముని కళ్ళు 
మెరిశాయి. కణంలో అదొక మానవుడి 
రూపం ధరించింది. మంటలను౦చి వెలు 
పలికి దూకిన ఆ వ్యక్తికి మనిషికి 
లాగానే అన్ని అవయవాలూ సక్రమంగా 
ఉన్నాయి. చూడడానికి చక్కటి బొమ్మ 


' ధ్యానంలో గడిపాడు. ఆ తరవాత మరి. 
| 


లాగా ఉన్నాడు. అయితే, బొమ్మకన్నా. 


కాస్తా ఎతుగా ఉన్నాడు, 


ఆ వ్యక్తి మునికి నమస్కరి౦చి, 


““నేనెవరీని ?'' అని అడిగాడు. 


'“'నువ్వు మనిషివి! అయినా మామూలు 


మనిషివి కావు! చాలా భిన్నమైనవాడివి. 


యజ క్రితో పంచభూతాల నుంచి నిన్ను 
(పత్యక్షంగా సృష్టించాను. నీకు సర్వ, 


శక్తులూ ఉన్నాయి, మంచీ చెడూ, కరుణా 


చందవనమూము 


కీ 
ఈ 
ఖై ల / 
తలా ఖా యత్‌ లా క 











(క్రౌర్యం, సత్యం అసత్యం, సర్వం నీకు 
తెలును. అయినా, చెడుపట్లా, (కౌర్యం 
పట్టా అసత్య౦పట్లా నీకు ఆసక్తి 
ఉండదు. మామూలు మనుషులు తమ 
కోరికలు నెరవేర్చుకోవడానికి పాటు పడ 
'తారు. అయితే, నువ్వు థర్మరక్షళో జీవితా 
'శయంగా క్రార్యాచరణకు పూనుకుంటావు. 
నీ ద్వారా నా కల ఫలించినట్టయితే 
'నూతన మానవజాతికి నువ్వే మార్గదర్శ 
కుడవు కాగలవు !” అన్నాడు ముని ఎంతో 
గంభీరంగా. 
' “అయినా, నేను అందరికన్నా మరీ 
పొట్టిగా వున్నాను కదా! ఎందుకలా 
జరిగింది ?'” అని అడిగాడా వ్యక్తి. 


కనా నననననానాననన మావా తన 


వనకనని్త్యాలన్రు 


20. 


“నువ్వు అందరికన్నా [_పజ్యేకమైన 
వాడివని చెప్పానుకదా! మిగతావాళ్ళ 
కన్నా నీ మనను మహోన్నతమెనది.,. 
అందరిని మించిన తెలివితేటలు, శక్తి, 
యుక్తులు నీవి. ఒక వ్యక్తిలో ఒకటి. 


ఎక్కువగా వుంకశు వేరొకటి తక్కువగా 
వుంఢథడం (పకృతి నైజం. నీ శరీరం 


చిన్నదే. అయితే, దాని శక్తి అమోఘం. 


అందుకే నువ్వు మానవజాతి పురోగతికి, 


(ప్రపంచ అభ్యుదయానికీ పాటుపడాలి 1" 


అన్నాడు ముని, 
“'చిత్తం [ అన్నాడా వ్యక్తి. 


“ని ఈ బుల్లిదేహం, శ్నీఘ గమనానికి | 
అనుకూలంగా వుంటుంది," అని చెప్పి. 


కొంతసేపు మౌనం వహించిన ముని 


మళ్ళీ, “అయినా, నువ్వు ఎప్పటికీ ఇలాగే 


పొట్టివాడిగా వుండిపోవు. నీ జీవితంలో 
తొలిదశ పోరాటమయంగా వుంటుంది. 
విదోహశక్తులతో నువ్వు పోరాడవలసి 
వుంటుంది. మఠలిదశలో నీకు శాంతి 
యుత జీవితం సంప్రాప్తమవుతుంది. 
అప్పుడు నికు మామూలు మానవశరీరం 


వస్తుంది. అది ఎప్పుడు ఎలా జరుగు 
తుందో కాలమే నిర్ణయిన్తుంది!'' అన్నాడు. , 

ఆ తరవాత ముని కళ్ళు మూనుకుని, 
ఒక్కక్షణం మౌనం వహించి, కళ్ళు, 


తెరచి మందహాసం చేన్తూ, “నాయనా, _ 


తా 
ళు 


ా. సి 
బ్యా ॥ 


టల 


తజ. 


నీవంటి వాళ్ళు ఇంతకు పూర్వం లేరు. 
కాబట్టి నీకు *' అపూర్వుడు" అని నామ 
కరణం చేనున్నాను,'' అన్నాడు. 

ఆ తరవాత ముని ఇచ్చానుసారం, 
సోహం, అపూర్వుుడి ముందు కొన్ని ఫలాలు 
తెచ్చి ఉంచాడు. అపూర్వుడు వాటిలో 
కొన్ని పళ్ళు తీసి తిన్నాడు. 

““'నాయనా, ఈ పళ్ళు తిన్నవారికి 
చాలా రోజులవరకు ఆక లిదప్పులుం డవు!” 
అన్నాడు ముని, 

“'“ధన్యవాదాలు మహాత్మా! నేనిప్పుడు 
గుహనుంచి వెలుపలికి వెళ్ళవచ్చా ?”' 
అని అడిగాడు అపూర్వుడు. 

'“వెళ్ళవచ్చు. గుహ నుంచి విశాల 
1పప్రపంచంలోక,'' అన్నాడు ముని. 





న 


అపూర్వుడు మునికి భక్తితో నమస్క | 
రించి, గుహనుంచి వెలుపలికి నడిచాడు, 
అతని వెంట, మునీ, శిష్యుడూ వెలుపలికి 
వచ్చారు. | 

వెచ్చటి సూర్యకిరణాలు సోకగానే, 


“'ఆహా! ఎంత హాయి! ఎంత హాయి! 
ఎంతో మధురంగా వున్నది!" అన్నాడు 
అపూర్వుడు. 


““నాయనా, నీ ఈ మధురానుభూతి 
శాశ్వతం కావాలని ఆశీర్వదిన్తున్నాను. 
నిజానికి [ప్రపంచమే ఎంతో మధురమైనది. 
కాని, మనిషితన నిచకృత్యాల వల్ల చేదును 
సృష్టించుకుంటున్నాడు. ఆ చేదును తొల | 
గించడానికి నువ్వు నీవంతు కర్తవ్యాన్ని 
నిర్వహించాలి ! ”" అన్నాడు. 











నూటలు వింటూన్న అపూర్వుడి 
' కనుబొమలు హఠాత్తుగా ముడి పడ్డాయి. 
“ఏమిటి నేను వింటున్నవి? ఎక్కుడివీ 
'ఆర్హనాదాలు! అవిగో ' జ్వాలలు! అగ్ని 
జ్వాలలు నాకు కనిపిస్తున్నాయి," అని 
అరిచాడు అపూర్వుడు అమితమైన 





ఆవేదనతో, 

““మాకేమీ వినిపించడం లేభే! కని 
పించడం లేదే! '” అన్నాడు సోహం 
అమితాశ్చర్యంతో. 


““మనం వినలేము. మనకన్నా ఎంతో 
శ క్రివంతమైన ఇందదియశక్తులు కలవాడు 
అపూర్వుడు. దూరరలో మనకు కనిపిం 


అపూర్వుడు నులభంగా వి నగలడు, 


చూడగలడు. ఆంతేకాదు, అతడు వాయు. 


వేగంతోపయనించగల సమర్థుడు," 
అన్నాడు ముని. 

“'“తం(డీ, అక్కడ వీం జరుగుతున్నదో 
వెళ్ళి చూడడానికి నన్ను అనుమతిం 
చండి !'" అన్నాడు అపూర్వుడు, 

“అలాగే వెళ్ళిరా నాయనా |! వెళ్ళిరా! 
దేవుడే నీకు తోడు! '' అని ఆశీర్వదిం 
చాడు ముని. 

మరుక్షణమే అపూర్వుడు పరిగెత్త 


సాగాడు, పరుగువేగం పెరిగేకొద్ది అతడొక 
గాజుబొమ్ము లాగా మారి, ఆ తరవాత 


అద్భృశ్యమైపోయాడు | 


““విమిటిద౦లతా! అపూర్వుడెలా 
మాయమైపోయాడు ?”' అని అడిగాడు, 


సోహం అమితాశ్చర్యంతో. 
ఓ భర! స్థాయికి చేరగానే 


అపూర్వుడి దేహం వెలుగులోనూ, గాలి. 


లోనూ ఒకటిగా కలగలిసి పోతుంది. 
"అందుకే అతడు సాధారణ మానవ నేతా 


లకు కనిపించడు 1 '' అని వివరించాడు. 


ముని, 


ఈక వీ ౧దారుగారి నూతన భవన నిర్మా. 


అానికి రాసనంటారా? అయితే మీకు 


'చని, వినిపించని దృశ్యాలను, శబ్దాలను మీ కొంపల్లో బతికే పాప్తం లేదు,'' అని 


22 


లం టు 


కై లలా టంత శ్‌ అవ 


వ్‌ యడ కనను. వాకా న. 
















త 






న 


అరుస్తూ కొందరు దృథఢకాయులు మండు 
తూన్ను కాగడాలతో పూరిగుడిసెలకు 


నిప్పంటిస్తున్నారు. 


'“ఎంతకాలమని పని చేయగలం౦ 


' బాబూ! మాకూ భారా పిల్లలు ఉన్నారు 


' కదా! వాళ్ళనూ పోషించాలి కదా! ఒ 


పుణ్యానికి రోజూ జమీందారు పనే చూస్తే 


' మా కడుపు లేంకాను ? మేం బతికేదెలా? 


మా భా ర్యాపిల్లల గతేంకాను ?'"” అంటూ 
రోదిస్తున్సారు బలహీనులయిన కూలీలు 
వాళ్ళను అడ్డుకునే శ క్తిలేక. 
పాగరుబోతులయిన జమీందారు 
నౌకర్లకు వాళ్ళ మాటలేవీ వినిపించలేదు. 
దిక్కులు (పతిధ్వనించే విధంగా వికటాట్ల 
హాసం చేస్తూ, గుడి సెలకు నిష్పంటించ 


సాగారు. ఒక్కొక్క గుడిసే అగ్నిజ్వాల 
లకు ఆహుతి కాసాగింది. 
హఠాత్తుగా అగ్భిజ్వాలల పై వానజల్లు 


1పారంభమయింది. జమీందారు నౌకర్లు 


ఆశ్చర్యంతో ఆకాశం కేసి చూశారు. బక్క 


' మేఘం లేదు, మ్మే కుండా వాన ఎలా 


కురుస్తున్నది?. హకాత్తుగా ఒక వింత, 
ధ్వని వినిపించింది. ఆందఠరూ ఆ ధ్వని 
నచ్చిన దిక్కుకేసి తిరిగి చూశారు, ఇళ్ళ 
నానుకుని పారుతూన్న నది మోకాళ్ళ 


లోతు నీళ్ళలో ఏనుగుల గుంపు! ఆ ఏను, 
గులు నదిలోని నీళ్ళను తొండాలతో, 


మంటల మీదికి వేగ౦గా చిమ్ముతూ 


ఘీంకరిన్తున్నాయి. కొంతసేపటికి 
మంటలు చల్లారాయి. వెంటనే ఏనుగులు | 
జమీందారు నౌకర్ల మీదికి నీళ్ళు, 
చిమ్ముతూ వాళ్ళను తరుముకున్నాయి., 


ఈ హఠాత్‌ పరిణామానికి బెదిరిపోయిన 
నౌకర్లు (పాణభీతితో చెట్టుకొకరు పుట్ట 


కొకరుగా చెలాచెదరయ్యారు. వెనక 
నుంచి ఎవరో పకపకా నవ్వడం వాళ్ళకు 


వినిపించింది. 

పెద్ధ ఏనుగు మీద అందమైన బొమ్మ 
లాంటి ఒక వ్యక్తి నిలబడి పకపకా 
నవ్వుతున్నాడు. ఎవరా విచిత్ర వ్యక్తి? 
దయ్యమా ? దేవుడా ? అని న్‌కర్లు హడలి 
పోయారు, 


ల-(ఇంకావుంది) 








[హిమాలయ వర్వతాలలోని నదానందముని తన యోగశ క్తితో యజ్ఞం నుంచి అద్భుతమైన 
శ క్రియుక్తులు గల ఆపూర్వుడనే విచ్శిత వ్య కిని నృష్టించాడు,. దూర్మపాంతం నుంచి ఆర్త 
నాదాలు వన్న ఆపూర్వుడు, అక్కడి నుంచి వాయువేగంతో ఒక (గ్రామం పాలిమేరను చేరు 
కుని తగలబడుతూన్న పేదలఇళ్ల మంటలను ఏనుగుల నహాయంతో చలార్చాడు.---తరవాత] 


వీనుగులు తరుముకోగానే జమీందారు 
నౌకర్లు ఖభయ౦తో, పడుతూ, లేస్తూ 
మైదానందాటి.గామంలోకిపారిపోయారు. 
'వనుగులు మరొకసారి తొండాలెతి 
| ఘీంకరించి, అపూర్వుడి ఇష్టానుసారం 
. అరణఖ్యుంలోకి వెళ్ళిపోయాయి. 
అపూర్వుడు ఈ (పపంచానికి కొత్తే. 
అయినా, అతళ్ణి సృష్టించిన సదానంద 
| ముని వందలాది సంవత్పరాలు కఠోర 


తపన్నుతో ఆర్జించిన అద్భుతశక్తులను | 
అతనికి [పసాదించాడు. అందువల్ల అతనికి 
(పకృతిలోని రహస్య శక్తులను శాసించడం 
తెలుసు. ఆ అద్భుతశ క్తితో నే అతడు. 
కణాలలో ఏనుగులను రప్పించి, పేదల 
ఇళ్ళను మంటలనుంచి కాపాడగలిగాడు. 
వినుగులకు మననులోనే కృతజ్ఞతలు. 
చెప్పుకుని వాటిని అరణ్యంలోకి వెళ్ళమని 
కోరాడు. 


“చందమామే 








అఆ తరవాత అపూర్వుడు, ఆకాశంలో 
కిలకిల ధ్వనులతో ఎగిరే పక్షులనూ, 
తెల్లటి మేమాలనూ,ఎత్తయిన వృక్షాలనూ, 
మెల్లగా వీచేగాలికి కదలాడే లేత కొమ్మ 
లనూ, నదిలోని అలలనూ, 
. తాకిడికి పుట్టిన తెల్లటి నురగలనూ 


అలల 


చూస్తూ సాయంకాలం వరకు అమితా 
నందంతో గడిపాడు. నూర్యుడు పడమటి 
' కొండలచాటుకు చేరుతూన్లు సమయంలో, 
గాలిలో హఠాత్తుగా అతడికొక అరుపు 
| వినిపించింది. అపూర్వుడు ఉలిక్కిపడి, 
మరుక్షణమే పరుగెత్తడం [ప్రారంభిం 
' చాడు. కొంతసేపటికి గాలిలో కలిసి 


పోయాడు, అతడు ఒక (గామం పొలిమేర 


మా 


లోని ఒక గుడిసెను సమీపించేసరికి బాగా 
చీకటిపడి౦ది. 


'““కనికరించండి బాబూ! నా బిడ్డను 


వదిలి పెట్టి, కావాలంకశకు నా దగ్గరున్న 
నగలనూ, డబ్బునూ తీసుకోండి. నా 
ప్రాణమైనా ఇస్తాను, నా బిడ్డను వదిలి 
పెట్టండి !'' అని ఒకస్త్రీ. కంఠస్వరం 
దీనంగా వినిపించింది. 


అపూర్వుడు గుడిసె లోపలికి. తొంగి 


చూశాడు. రాకసులవ౦టి భయంకరా 


కారులు ముగ్గురి కాళ్ళపైబడి ఒక పేద 


రాలు దీనంగా విలపిసున్నది. 


ఆ ముగ్గురిలో.,.ఒకడు ఒక చేత్తో 


పద్నాలుగేళ్ళ క్మురవాడి నోరుమూసి, వాఖ్ధి 


గట్టిగా పట్టుకున్నాడు. రెండవవాడి చేతిలో 
కొరడా ఉన్నది. మూడవవాడి చేతిలోని 
పొడవాటి కత్తి, దీపం గుఢ్డివెలుగులో తళ 
తళా మెరుస్తున్నది. 

ఆ దొంగల నాయకుడు కొరడా 
రుళిపినూూ, ''నీ నగలూ, డబ్బూ మాకు 
వద్ధు. కావలసినంత ధనం మా దగ్గ 


రున్నది. ఎందుకూ పనికిరాని నీ. పాణాలు. 
మేమేం చేనుకుంటాం? మా దేవతకు బలి 


ఇవ్వడానికి కావలసిన శుభలక్షణాలన్ని నీ 
కొడుకులో ఉన్నాయి. అ౦దుకే వాఖ్ధి 
ఎత్తుకుపోతున్నాం. మూడు రోజులుగా 
వాణ్ణి మేము రహస్యంగా గమనిస్తూనే 


చందమామ. 


ట్‌ి నా ట్‌ క ఇ 
న లే టా! 


1, || ॥ 


క క గక 
న్‌ు క్‌ 
ళ్‌ 


కాంతం 
స్రీ 5 లజ గా ల ళా! ॥ 
[1 ఇ 


| 

రక్‌ 
జుదాచనవత్‌్‌్‌ | | 
(గ్ర 
నన్‌ స... 








ఉన్నాం. అటువంటి కొడుకును కన్నం 

దుకు నువ్వు గర్వపడాలి 1" అన్నాడు. 
“వాళి కన్న౦దుకు సంతోషమే. 

అయినా, ఒక్కగానొక్క బిడ్ధను మీ కప్ప 

' గించి నేనెలా బతకగలను ?'' అన్నది 

| పేదరాలు దీనంగా. 

““నీ కొడుకు మాకు ఉపయోగపడు 


' తున్నందకు నువ్వు సంతోషించాలి గాని, 


బాధపడకూడదు. అదే మాకూ, నీకూ 
క్షేమం. కేకలు వేసి ఎవరినైనా 
పిలిఛావో నీ ప్రాణాలు దక్కవు. భైరవ 
మల్లు "పేరు వింకేునే జనం గజగజ 
లాడిపోతారు. నువ్వూ, నీ భర్తా ప్రాణా 


అతో వుండాలంకేు నోరు మూనుకుని పడి 


,, వుండు !'' అని హెచ్చరించి, ఖైరవమల్లు 


కు[రవాఖ్ణి బరబరా లాక్కుని తన సహ 
చరులతో సహా దూరంగా కనిపించే అడవి 
కేసి నడవసాగాడు. 

గుడిసె నుంచి వెలుపలికి వచ్చిన 


ఆ పేదరాలు, 


నెత్తీ నోరూ బాదు. 


కుంటూ, "నాయనలారా, నా బిడ్డను, 
కాపాడండి....నా బిడ్డను కాపాడండి. 
నాభర్త లేని సమయం చూసి, దొంగలు 

వచ్చి, నా బిడ్డను ఎత్తుకుపోయారు. 


కాపాడండి, కాపాడ౦డి! '" అంటూ 
హృదయ విదారకంగా విలపించసాగింది. 

ఆమె కేకలు విని (గామస్థులు కొందరు 
అక్కడికి చేరారు. అయినా, వాళ్ళెవరు 


కూడా బందిపోట్లను పట్టుకోలేరనిపించింది 


అపూర్వుడికి, అతడు అక్కడి నుంచి 
బందిపోట్లను వెంబడించి అరణ్యం కేసి 
నడవసాగాడు. 


దొంగలు చాలా దూరం వెళ్ళి చుట్టూ 
ఎత్తయిన కొండలు గల ఒక లోయలోకి, 
(ప్రవేశించారు. లోయకు ఒకవైపున చాలా 
గుహలు కనిపించాయి. ఒక పెద్ధ, 
గుహముం౦ందు పదుగురు బందిపోట్లు 


నిలబడి ఉన్నారు, 

““ దేవతకు కావలసిన కానుకను 
తెచ్చాం. అన్నీ సిద్ధమే కధా?" అని 
అడిగాడు ఖైరవమల్లు. 


- జ్‌ 
ననా. లి 
ఇ జ్ర 


20 టే చందనూామ మో 


జ్‌ క్‌ న్నా కనన నానన నా ఉనానను 


'“సిద్ధమేదొరా, పూజారి గంగులు సరిగ్గా 
అర్హరా(తికి బలి ఇఅవ్వాలన్నాడు, దొరా 1!" 
' అన్నాడు అక్కడున్న ఒక దొంగ. 

““ అలాగే చేద్దాం. ఈ కు(రవాళ్ణి, 


' దేవతకు పక్కనున్న ఒక గుహలోకి 


' తీసుకుపోయి పచ్చటి పానీయం తాగించి 
' నిిదపుచ్చం౦ండి. ఒక లోటా నీళ్ళలో 
' ఒకే ఒక చుక్క మాత్రమే పచ్చటి [ద్రవం 
వేయండి. ఎక్కువ ఇచ్చారో వాడు 
తెల్లవా రేవరకు లేవలేడు. బలి ఇచ్చేప్పుడు 
వాడు మేలుకునే ఉండాలి. నిద 
' పోకూడదు," అని హెచ్చరించాడు 
భైరవమల్లు. 

ఒక బందిపోటు గుహ లోపలికి వెళ్ళి, 
లోటా నీళ్ళలో ఒక చుక్క పచ్చటి 
(దవం వేసి, దానిని తాగమని కురవాడికి 
అందించాడు. 

రా స్పృహలో వున్నా, లేకపోయినా, 
' కురవాడి కాళ్ళు చేతులు బంధించడం 
మరిచిపోకండి. వాళ్ణి పట్టుకోవడానికి 
మూడు రోజులు [శమపడవలసి వచ్చింది. 

వాడు తప్పించుకుంకు....”” అని ఖైరవ 
మల్లు ఇంకా ఏదో చెప్పబోయే౦తలో 
పక్కనున్న ఒక దొంగ అడ్డుపడి, “వాడు 
తప్పించుకుని ఎక్కడికి పోగలడు దొరా? 
చుట్టూ కొండలేకదా?'" అన్నాడు 
నవ్వుతూ. 


చందమామ 





“నోరు మూనుకుని నేను చెప్పినట్టు 
చెయ్‌," ” అన్నాడు ఖైరవమల్లు చాలా 
కోపంగా. 


ఆ దొంగలు కు[రవాళ్ణి అక్కడినుంచి 
గుహలోపలికి తీనుకుపోయి, తమ నాయ 
కుడు చెప్పినట్టు వాడి కాళ్ళు చేతులు 


గట్టిగా బంధించి, ఒక చాపమీద పడుకో 


బెట్టారు. 

అపూర్వుడు పాదలచాటు నుంచి 
రహస్యంగా అన్నిటినీ గమనించసాగాడు. 
అపూర్వుడు కదలడంవల్ల, పాదల మీది 
ఆకులు మెల్లిగా కదిలాయి. దానిని 
గమనించిన ఖైరవమల్లు, “ఏమిటది?” 
ఆని అడిగాడు. 





1. 








““ కుందేలయి వుంటు౦ది దొరా!” 
కన్నారు పక్కనున్న దొంగ, 

ఆ తరవాత ఎవరూ ఆ అలికిడిని 
పట్టించుకోలేదు. 

దొంగలందరూ, ఆ ర్ద రాతి పూజకు 


, ఏర్ప్చాట్లలో దిగారు. అపూర్వుడు చీకటి 


నమూటున జఒకచోటి నుంచి మరొకచోటికి 
తిరుగుతూ అక్కడ జరుగుతూన్న తతంగా 


' లను గమనించి, ఆఖరికి, కురవాడు నిద 


పోతూన్నగుహనుచేరాడు.వాణ్ణి అమాంతం 


 ఎత్తుకుపోదామా అంకే, వాడు అపూర్వుడి 


కన్నా చాలా ఎత్తుగా వున్నాడు. ఏనుగు 


| 


నైనా అవలీలగా ఎత్తగలశ క్తి అపూర్వుడికి 


_ఊఉన్హుది. అయినా, కురవాడు తన మీద 


శై 


ఉన్నుప్ప్తుడు వేగంగా పరిగెత్తగలమా 
అన్న అనుమానం అతనికి కలిగింది. 
కు[రవాడు కనిపించకపోతే దొంగలు 
చుట్టుముట్టి తమను పట్టుకోగలరు. 
అప్పుడు ఇద్దరూ పట్టుబడిపోయే అపాయం 
ఉన్నది. ఇలా ఇలోచిస్తూన్నప్పుడు ఎవరో 
పకపకా నవ్వడం వినిపించి, అపూర్వుడు 
గుహ నుంచి బయటకు వచ్చాడు. పక్క 
గుహలోని ఒక పెద్దపులి వి[గ్రహంముందు 
కొందరు దొంగలు కూర్చుని వున్నారు. 
ట్‌ పెద్దపులే వాళ్ళ దేవత. ఆ, విచిత 
దృశ్యం చూసి అపూర్వుడు విస్తుపోయాడు, 


'“గంగులూ,నువ్వు పూజారివి! ఆమాట 


మరిచి నువ్వూ మాతోపాటు తాగావో నీ 
చేతులు వణకవచ్చు. అప్పుడు నువ్వు 
కుురవాడి తలను ఒక్క వేటుతో తెగ 
నరకలేవు. అలా నఠరకకపోయాపో నేను 


నీతలను తెగవేయగలను,. తప్పు చేసిన 


వాళ్ళను క్షమించడం అన్నది ఖై భైరవమల్లు 
జాతకంలో లేదు! తెలునుగదా ?ి' 
హెచ్చరించాడు ఖభైరవమల్లు. 


“చిత్తం, నన్ను నమ్ము దొరా, నేను 


తాగను. నేను పూజా కార్యకమం౦ 


చూస్తాను,” అంటూ కొన్ని అడవిపూలను | 


వ్మిగహం మీదికి చల్లాడు గంగులు, 
అక్కడున్న అపూర్వుుడికి, ఒక ఆలోచన 
వచ్చింది, వెంటనే అతడు సనం 


అని, 





తాకవు. ననన నానన 


' గలపాత ఉన్న గుహలోపలికి రహస్యంగా 
వెళ్ళి అఆ పాత పక్కనే ఉన్న చిన్న 
' లోటాతో ఆ దవాన్ని తీనుకువచ్చి, వాళ్ళు 
_, తాగుతూన్ను పానయంలోకి పోశాడు. క 
దొంగలు ఆ పానీయాన్ని రెండుసార్లు 
తాగేసరికి మత్తుగా తూలసాగారు. మూడో 
సారి తాగే లోపల, వాళ్ళందరూ వింతగా 
_ నవ్వుతూ, నేలకు ఒరిగిపోయారు. 
| పానీయం పోస్తూన్ద్హువాడు కూడా కిందపడి 
స్పృహ కోల్పోయాడు, 

''ముహూ రం దగ్గరపడింది, బాలకుణఖ్ణి 
తీసుకురండి,'' అంటూ పూజారి గంగులు 
వెనక్కు తిరిగిచూసి, నివ్వెర పోయి, 

*““ఏమిటి ? ఏమయింది మీకు? 
పడిపోయారేమిటి ?"' అని అడిగాడు. 

వాళ్ళనుంచి ఎటువంటి సమాథానమూ 
రాలేదు, 

అపూర్వుడు వెంటనే కురవాడు నిద 
పోతూన్న గుహలోపలికి వెళ్ళాడు. అప్పుడే 
' వాడు కళ్ళు తెరిచాడు, కాళ్ళ చేతులకు 
కట్టిన బంధాలను తెంచిన అపూర్వుడి 
కేసి ఆ కురవాడు ఆశ్చర్యంతో చూడ 
సాగాడు. 

''అశ్చర్యపడడానికీ, అలో చించడానికీ 
అది సమయం కాదు. మనం వెంటనే 
అక్కడి నుంచి బయటపడాలి. మొదట 

ఒక దుర్మార్గుడి పని పట్టాలి. నా వెంట 


అలా 


చందవనూమ 


స 


క్‌ గ్‌ గ్రాం 


న్య 





రా!" అంటూ అపూర్వుడు ముందుకు 


నడిచాడు. 


ఆ కృ్మురవాడు మంధత్రముద్ధుడిలా, 
అపూర్వుడి వెంట నడిచాడు. 
ఆపూర్వుడు గంగులున్న గుహలోపలికి 


వెళ్ళి, అక్కడ ఉన్న ఒక పొడవాటి 


కత్తిని అందుకున్నాడు. పెద్ధ పాతలోని 


పానీయాన్ని ఒక రాతి పృాతలోకి పోసి, 
గంగులుకు అందించమని కురరవాడితో 


చెప్పి, కత్తిని గంగులు కేసి గురిచేసి, 
''“'ఊంతాగు. లేదా ప్రాణాలు దక్కవు?” 


అని ఆజ్ఞాపించాడు, 
గంగులు అపూర్వుణ్ణు చూసి దయ్యమను 


కుని హడలిపోయి కీచువముంటూ అరిచాడు. 


2 





కషి 


ల 
ళ్ల 
ళ్‌ 
ట్‌ నై. జ్‌ 





“తాగు! "”' అని హెచ్చరించాడు 
_, అపూర్వుడు. 


ఇక చే సేదిలేకగంగులుబి తరచూపులు 
చూన్తూ, ఆ పానీయాన్ని గుటా గుటా 
తాగేసి, రెండు క్షణాలలో తన సహచరు 


' అతో పాటు స్పృహ తప్పి వడిపోయాడు. 


గుహను౦చి, వెలుపలికి వచ్చిన 
అపూర్వుడు కు [రవాఖి, “సని పేరేమిటి?” 
అని అడిగాడు. 
“సమీరుడు,” అని చెప్పాడుకురవాడు. 
“వేగంగా నడువు!” అంటూ 
ముందుకు నడిచాడు అపూర్వుడు. 
వాళ్ళిద్ధరూ ఉరుకులతో పరుగులతో 
తెల్లవారేసరికి, సమీరుడి (గ్రామాన్ని సమీ 
పించారు. ఆ (ప్రాంతాన్ని పాలించే రాజు 
గారి ఒక మైనికదళం౦ ఒక పట్టణంనుంచి 
మరొక పట్టణానికి వెళుతూ, మార్గ 


మధ్యంలో వున్న ఆ [గామంకేసి వచ్చింది. 
సైనికులను చూడగానే, (గామ ప్రజలు, 
బందిపోట్లు చేసిన దుండగాన్ని గురించి 
వాళ్ళతో చెప్పుకుంటున్నారు. 


౯ =*=శచశ శశ క న శ్రశతనా _ 


5 ₹అనాన్‌ నలం లల 
| | (4 | ! / 


దూరంనుంచి ఆ దృశ్యాన్ని చూసిన 
అపూర్వుడు, కు[రవాడితో, ““నమిరా, 
నువ్వు వెళ్ళి, బందిపోట్ల స్థావరాన్ని 
సెనికులకు చెప్పు. మధ్యాన్న౦వరకు 


నాతో 


1 
ష్‌ 

1 

| శ 


బందిపోట్లకు స్పృహ రాదు. ఫైనికులు 
లా క 


వాళ్ళను నులభంగా పట్టుకోగలరు. ఇక 


నేను వస్తాను,.'' అన్నాడు. 


| 


““మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియ 
చేయాలో -కెలియడంలేదు 1!" అన్నాడు 


సమీరుడు చేతులు జోడించి కన్నీ ళ్ళు 
కారున్తూ. 
“సమీరా! ఈ రోజు నువ్వు (ప్రాణా 


పాయంనుంచి బయటపడగలిగావంటు, 


మునుముందు జీవితంలో ఏదో మహత్తర 
కార్యం సాధించడానికే అలా జరిగిందని 
పిస్తున్నది. నీకు నా సహాయం కావలసి 
వచ్చినప్పుడు ని మనునులో నన్ను మూడు 
సార్లు పిలువు. మరుక్షణమే నీ పక్కన 
వుంటాను. నా పేరు అపూర్వుడు!”' అని 
చెప్పి అపూర్వుడు అక్కడినుంచి వేగంగా 
వెళ్ళిపోయాడు. 





(ఇంకావుంది) 


॥ 





[సదానందముని తన తపోశ క్తితో యజ్ఞంనుంచి నృష్టించిన దివ్యశక్తులు గల అవూర్వుడనే 
విచ్చితవ్యదక్రి వినుగుల నహాయంతో మంటలపాలై న పేదల ఇళ్ళను కాపాడాడు. అఆ పిమ్మట, 
“బందిపోటు దొంగలు, తమ దేవతకు బలి ఇవ్వడానికి పట్టుకుపోయిన నమీరుడనే 
కు(రవాణ్ణి వాళ్ళనుంచి కాపొడి అతడి (గామం పొలిమేరలో తెచ్చి వదిలాడు. ---తరవాత] 


సమీరుఖి దూరంనుంచి చూడగానే, 
(గామస్థులు పట్టరాని సంతోషంతో అతడి 
| కేసి పరిగెత్తివచ్చారు. సమీరుడి తల్లి, 

““వచ్చావా_ నాన్నా!" అంటూ పరిగెత్తి 


వచ్చి. అతఖణ్థి కౌగలించుకుని ఆనంద: 


బాష్బాలతో ముద్దాడింది. 

“ఆ [కూరులనుంచి ఎలా తప్పించు 
. , కున్నావు నాయనా!'' అని అడిగాడు 
న [(గామాధికారి అతణ్ణి మెచ్చుకోలుగా. 


''మన సమీరుడు ధైర్యసాహసాలు. 
గలవాడే కాదు; చాలా తెలివిగలవాడు.. 
అందుకే బందిపోట్ల నుంచి కేమంగా 
తప్పించుకోగలిగాడు,"” అన్నాడు మరొక 
(గామస్టుడు, 

ఆ మాటలకు అక్కడున్న మిగతా 
వాళ్ళందరూ అవును అవును అన్నట్టు 
తలలూపసాగారు. అయినా సమీరుడు 
వినయంగా చేతులు జోడించి, ''ఈ రోజు 





“చందమామే 


సు? పోతున్నారుకదా!'' అన్నాడు (గామాధికారి 


విచారంగా. 


''దేనికైనా ఒక అంతం వుంటుంది... 





ఇప్పుడు ఆ దుర్మార్గుల అంతం సమీప్‌ి 
స్తున్నది. అందుకు రాజుగారి 'సెనికు 





కార్యరంగంలోకి దిగాలి, నావెంట వచ్చా 
రంకు బందిపోటు దొంగలందర్న పటి 


ఇప్వు గలను," అన్నాడు సమీరుడు,. 


అతడి మాటలకు అందరూ విన్తు,. 


పోయారు. ముఖ్యంగా మైనిక దళనాయ 
కుడు, ఆ క్నురవాడికి మతి చలించిం ॥ 


దేమో అని అతల ఎగాదిగా వింతగా చూడ 
సాగాడు. అయినా, (గ్రామాధికారి సమీరుఖి 
గురించి బాగా ఎరిగినవాడు కనుక, 





| చావును౦చి తప్పించుకోగలి గానం కే 





। అందుకు నా భర్య సాహసాలూ, తెలివి 
' తేటలూ కారణాలుకావు. ఆ భగవంతుడే 





ఆయన వాఖి ఆప్యాయంగా దగ్గరికి పిలిచి, 
“ఇప్పుడు నల ఎక డున్సారో నీకు, 


' ఒక దివ్యపురుషుడి ద్వారా నాపాణాలు తెలుసా? ఒకవేళ నువ్వు మమ్మల్ని. 
' రకించాడు. అయినా, నేనొక్కళ్ణు బతికి అక్కడికి వెంటబెట్టుకుని వెళ్ళినా,. 
' ఏంపయోజనం? బందిపోటు మరెందరి ఈలోగా వోళ్ళుందరూ. మర చాక పారి 
'పాణాలనో బలిగొంటున్నారు .కదా![!'' పోగలరు కదా!” అని అడిగాడు. 
| అన్నాడు. ““జఒక వేళ బందిపోట్లు అక్కుడేవున్నా,.-. 

“నువ్వన్నది నిజమే. కాని, ఆదుర్మా స్వల్చ్పసంఖ్యలో వున్న మా సైనికులు, 


'ర్గుల బారినుంచి కనీసం నువ్వయినా 


బయటపడగలిగావు. పరమ [కూరులయిన 


' ఆ బందిపోట్లను ఎదుర్కోవడం మనవల్ల 


' సాధ్యమయ్యే పనికాదు. రాజుగారి 'మైని 


' కులు సైతం అ దుర్మార్గులను అణృిచలేక 


న 


అసంజఖ్యాకులైన ఆ దుష్టుల్ని ఎలొ పట్రి . 


బంధించగలరు టక క 





వజ. 


చందమామః, 


అన్నాడు దళ, 


దొంగలందరూ ఒక 
గుహాముఖంలో స్పృహ తప్పి పడిపోయి 








రాదు!'' అన్నాడు సమీరుడు. 
'“అలాగా!'' అన్న దళనాయక్తుడి 
ముఖంలో కొత్త వెలుగు కనిపించింది. 
సైనికులను తనవెంట రమ్మని ఆజ్ఞా 
అతడు సమీరుడి వెంట అడవికేసి బయలు 





పించి, 





దేరాడు. 


'అలమటించి: వుంటావు. మళ్ళీ ఎప్పు 
_డొస్తావో ఏమో. ఇంత తిని వెళ్ళునాయనా !” 


| అన్నది సమీరుడి తల్లి, 


“'“అనుకున్న పని పూర్తిచేసుకుని 


వచ్చాక తృప్తిగా తింటాను, ఆలస్యంచే స్తై 


| వచ్చిన అవకాశం కాస్త చేజారిపోవచ్చు!"” 
అని చెప్పి సమీరుడు తల్లి వద్ధ సెలవు 
తీసుకున్నాడు. 

సమీరుడి వెంట దళనాయకుడూ, 
అతనివెంట ఆయుధాలు ధరించిన ఫైని 


_కులూ, వాళ్ళ వెనకగా బాణాకరలూ, 


కతులూ పట్టుకున్న దృథఢకాయులైన 

గ్రామస్థులు కొందరితో కలిసి కషంంి 

కారీ, అడవికేసి బయలుదేరారు. 
వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగానూ, 


' మరింత జాగత్తగానూ చాలాదూరం 
| నడిచి అడవిని సమీపించారు.. దొంగల 


స్థావరం సమీపించగానే సమీరుడు, 
| వాళ్ళందరిని. ఒకచోట ఆగమని చెప్పి, 





"చందనా ము స 


పోతూనే వున్నారు. 





| వున్నారు. మనం వెళ్ళేవరకు స్పృహ (స... 


తనుమాతం 


నవ్వి, దళనాయకుఖ్ది, (గామాధికారినీ 

కొండపైకి రమ్మని సైగ చేశాడు. 
వాళ్ళిద్దరితోపాటు మిగతా వాళ్ళుకూడా 

ఉత్సాహంగా ఆ చిన్న కొండను ఎక్కి 


గుహలున్న అవతల్తివైపు దిగారు. దళ 
మైనికులు 
వున్న. 


నాయకుడి అజ్జానుసారం౦, 
అక్కడి. చెట్లకు అల్లు కుని 
బలమైన తీగలను కత్తులతో తెంచి, 
వాటితో ని్నిదపోతూన్న దొంగల౦దరి 


్షే9 


ఎదురుగుండా వున్న 
ఒక చిన్న కొండఎక్కి అవతలివైపుకు 
చూశాడు, దొంగలందరూ ఇంకా నిద ॥ 
సమీరుడు చిన్నగా. 





టి 
| / యా టి 





మత్తువదలి మొట్ట మొదటకళ్ళుతెరి చిన 
భైరవమల్లు ఎదుట నిలబడిన దళనాయ 
'కుళ్జి చూడగానే, హడలిపోయాడ్రు. 
ఎడా....ఈ కణుంతో నీ ఆట 
రట్టు, లేచి, సుష్తుడగా మా చెంట 
పంకా తప్పించుకోవాలని చూశావో," 
కుండా బరబరా లాక్కుపోగలం. కాళ్ళు 
చేతులు ఊడిపోయినా రాజుకునీ తలను 
అప్పుగించగల౦. జాగత్త!'' అని హెచ్చ 
రించాడు దళనాయకుడు. 
ఒక్క నిమిషం చుట్టుపక్కల కలయ 
'జూసిన. భైరవమల్లు, జరిగిన సంగతి 











(గహించిన వెంటనే చేతులకు కట్టిన 


20 


భైరవమల్లు ముళఠాలోని 


రప్పా అని చూడ 


తీగలను తెంచుకోవడానికి నోటితో | 
కొరకబోయాడు. ఆ క్షణమే దళనాయ 
కుడు పిటికిలి బిగించి, వాడి నోటిమీద 
గటిగా గుద్ది, ''ఇంకొక దెబ్బతో నీ పళ్ళన్ని 
అిపోతాయి, 
వేశావో, నిన్నూూ,నీ తోటిదొంగలనూ ఇక్కడే 
హతమార్చగలను. [పపాణాలపై ఆశవుంకు 


పిచ్చిపిచ్చి వేషాలు 


నేను చెప్పినట్టు లేచినడువు,'' అన్నాడు, 


దళనాయకుడి దృఢమైన కంఠస్వరం 
కొండలలో మారుమోగింది. 





గా 
దొంగలు 


ఆల్‌ 





) దాపు 
రించిన దుస్థితిని (గ్రహించారు, మినికులు 
కొరడాలు రుళిపించడ౦తో, దొంగ 
లందరూ లేచి నిలబడి బెదురుచూపులు. 
చూస్తూ ముందుకు నడిచారు. వాళ్ళకు 
ముందూ వెనక ఆయుధాలు ధరించిన 
సెనికులు నడుస్తున్నారు. దళనాయ 
కుడూ, సమీరుడూ, (గామాధికారీ అందరి, 
కన్నా ముందు నడవసాగారు,. 
వాళ్ళందరూ సమీరుడి (గామం చేరే 
సరికి, చుట్టుపక్కల (గామాల నుంచి, 
అక్కడ గుమిగూడిన వందలాదిమంది 
(పజలు దొంగలను విచితంగా చూడ 
సాగారు. దొంగలు తలలు వంచుకుని 
నిలబడ్థారు. ల పూర్వం పెట్రిన. 
బాధలు తలుచుకుని ని, కొందరు. 





“చందమామ. 


(గామస్థులు వాళ్ళను కొటబటోయారు. కాని, 
''సమీరుడు అడ్డుపడి, “ఆగండి! ఆగండి! 
' దొంగలు పట్టుబడిపోయారుకదా ? రాజు 
' గారు వాళ్ళకు తగిన. శిక్ష విధించగలరు. 
' మీరు ఓర్పు వహించండి." అన్నాడు. 
(గామస్టులందరూ, ““సమిరుడి కీ 
' జెయ్‌,'' అంటూ అతభణి భుజాల పైకెత్తు 
' కుని ఉత్సాహంగా గంతులు వేయసాగారు. 
[(గామాధికారి సమీరుడికీ, దళనాయకు 
' డికీ, పైనికులకూవిందు ఏర్పాట్టుచేశాడు. 
భోజనాలయ్యాక, ఒక చెట్టు నీడలో 
' నిలబడిన సమీరుడికి ఎవరో మెల్లగా 
' ఈలవేయడ౦ వినిపించింది. సమీరుడు 
ఆ దిక్కుకేసి తిరిగి చూశాడు. ఒక 
' పొదరిల్లు చాటున అపూర్వుడు కని 
' పించాడు. పట్టరాని ఆనందంతో సమీరుడు 
అక్కడికి పరిగె త్తబోయి, అపూర్వుడు 
వద్దని సైగచేయడంతో అలాగే నిలబఢడాడు. 
' అపూర్వుడు అక్కడున్న విషయం ఎవరిక్తీ 
' తెలియకూడదని ఆయన అఆశిస్తున్నాడని 
' గహించిన సమీరుడు, ఎవరికీ అనుమానం 
కలగకుండా మెల్లగా పొదరి౦టిని 
సమీపించి, అపూర్వుడితో, ''మిమ్మల్మి 
'చూడడ౦ నాకెంతో ఆనందంగా ఉన్నది,” 
_ అన్నాడు. 

“'బందిపోటు దొంగలను బంధించ 
' డానికి నవ్వు భూ నడ కర్చు రో యూణం రప 








== 


నలయదమామ 





కలిగిసున్నుది. అయినా, ఎంత దుర్మార్లు 
లయినప్పటికీ దొంగలు కూడా మనుషులే, 
కదా ? వాళ్ళకూ ఆకలిదప్పులుంటాయి 
కదా? వాళ్ళకు తిండి పెట్టమని (గామాధి, 


కారికి చెప్పు, "అన్నాడు అపూర్వుడు. 


''అలాగే చెబుతాను దేవా!" అన్నాడు, 


సమీరుడు. 


““ నసమీళశా, నన్ను మి[తమా అని, 
పిలువు. అదేచాలు!'' అన్నాడు అపూ. 


ర్వుడు చిన్నగా నవ్వుతూ. 


ఖ్‌ ఖ్‌ భి 





= శమమో=. 


వణ. వతణజా 


ఎ! 


చదచళనాయకుడు బంధించి రాజధానికి 
తీసుకువచ్చిన బందిపోట్లకందరికి రాజు, 
మరణశిక్ష విధించాడు. దొంగల కళ్ళ, 


మ 
సు 
సస 


ల 
స్ట గ్ల 





క ళ్‌ సన్స్‌ 
ట్‌. మ యః 
ల. ఇస ల ఫ్‌ 
ల క్ష! వ. = జ జ్‌ 
టా క స! 11 వ ల ఆఅ ఫలా నా క్‌ ఇ శే 
తం. 
ః ను టం వగా! |. 
| | క నేం అ= జ గా ల 
వా త. 


స లు చా 
న స్టా ను వాన బా 
/ థీ య ష్‌ న 1. 11 స్వే క్ష బ్‌ కస మ న్యు జ క్‌ ల్‌ | లే క 

| ట్‌ య్య! య వకు ఇనా నం ఇ కనా క ల | 


' చేతులకు ఇనుపసంకెళ్ళు బిగించి, కారా 
' గారంలో బ౦ధించారు. 


మరణశిక్ష 
అమలు జరిగేవరకు (పాణాలు పోకుండా 
దొంగలకు కొద్దిగా తిండి పెడుతున్నారు. 
కారాగారంలో ఉన్న దొంగలు దిగులుగా 
ఒకచోట తలలు వంచుకుని కూర్చున్నారు. 
అప్పుడు ఒక దొంగ, ''ఖైరవా, నీకారణం 


గానేమాకీ గతి పట్టింది!"అన్నాడుకోపంగా. 


' “విమిటి నన్ను పేరు పెటి పిలవడానికి 
నీకెన్ని గుండెలు! నేను మి నాయకుఖి. 
నిన్నటివరకు పిలిచి పిలవగానె దారా" 


అంటూ నా కాళ్ళమీదపడిన సంగతి 
మరిచిపోయానవా?" అన్నాడు భవైరవమల్లు 


_ ఆవేశంగా, _ అని అడిగాడు భైరవమల్లు. 


22 


'“నివల్ల మన౦దరి పపాణాలు పోతా . 


యన్న విషయం తప్పు నాకిప్తుడేదీ గుర్తు 
లేదు. ఇంకా మేము నిన్సెందుకు గౌరపిం 
చాలి?*"' అని ఆ దొంగ ఎదురుతిరిగాడు, 

''నోర్ముయ్‌. నోరు తెరిచావో ప్రాణాలు 
తిస్తాను !'' అన్నాడు భైరవమల్లు, 

“నీకా కష్టంవద్దు. ఆ పని రాజుగారి 
భటులే చేసారు. మా పాణాలే కాదు.నీ 
యా తిస్తారు !1'* అన్నాడు దొంగ. 

ఖైరవమల్లు పట్టరాని ఆగ్రహంతో పళ్ళు 
పటపట కొరికాడు. ఒకడు ఎదురు 
తిరిగితే, మిగతా దొంగలందరూ మౌనంగా 








1వాలు 


ఊరుకున్నారు. అంకు,వాళ్ళూ ఆమాట్లల్ని 


ఆమోదించినకట్టు కదా! 
మీకు మరణం నుంచి తప్పించు 
కోవాలని ఉన్నదా?" అన్న మధుర కంఠ 
స్వరం ఒక మూలనుంచి వినిపించింది. 
_.దొంగలందరూ ఆ కంఠం0 వినిపించిన 
దిక్కు కేసి తిరిగిచూశారు. చీకటిగా 
ఉన్న ఆ మూలకేసి చూస్తూ ఖభైరవమల్లు, 








జా ౯ ఇ డాం ఐం “అకా 


వణ 


''“ఎవరా మాటలన్నది ?'' అని అడిగాడు... 


'“మిరు పట్లుబడడానికి కారణమైన 
వాళ్లు! అన్నది కంఠస్వరం, 


“'మేము పట్టుబడడానికి కారణమైన, 
ల ప్ర డెందుకు. 


వాదిపయితళే, మరి 


మమ్మల్ని కాపాడాలను కుంటున్నావు గ్‌. 


హమ చి 


ల లా. 
22జా 3౬. ల 
|| న్‌ా 


బాకు సక | | + కష్ణ 1 | 
| వం! క న ఇ 
॥ / | | | ] 


॥ 


'“నేరస్టులు మరణించడం నాకిష్టం 





“చూసి ఆఅనందిస్తాను. పాప భూయిష్టమైన 


బతుకులను సాగిస్తూ, ఎదుటి వారికి 


దుఃఖం కలిగిస్తూ, మిమ్మల్ని మీరే నాశ 


పరచుకుంటున్నారు. అటువంటి జీవితం 
నిరర్థకం కాబట్రి మిమ్మల్ని రాజుగారి 
సెనికులకు పటి ఇచ్చాను. ఇకపై మంచి 
మార్గంలో పయనిస్తామని మాట ఇచ్చా 
రంకు రాజుగారికి మీ మొర వినిపించి 
మీకు క్షమాభిక్ష ఇప్పిస్తాను," అన్నాడు 
అపూర్వుడు చీకటిలోంచి. 

దొంగలు కొంతసేపు మౌనం వహిం 
చారు. ఆతరవాత అందరూ ఏక కంఠంతో, 
'“'మామీద కరుణించి మమ్మల్ని ఉరి శిక్ష 
నుంచిరకించు. ఈ కణంనుంచి నీ ఆజాను 
సారం మంచి మార్గంలో పయనిస్తాము,' 
అన్నారు. 
'“ఖైరవమల్లు అభ్మిపాయం ఏమిటి ?”' 
అని అడిగాడు అపూర్వుుడు. 

భైరవమల్లు దీర్షంగా నిట్టూర్చి, '“నేనూ 
ఒకప్పుడు సంతోషకరమైన శాంతియుత 
జీవితం గడపాలనే ఆశించాను. అయినా, 
[కమేణా పరులను పీడించే పాప జీవి 
తానికి అలవాటు పడిపోయాను. ఇప్పుడు 
నువ్వు కాపాడావంకే జీవితాంతం ని, సేవ 
లోనే గడుపుతాను, అన్నాడు, 





లం ఖం ఆక 





''నా సేవలో కాదు; ఆత్మ సేవలో, 


జీవితాలు గడపండి. ఆత్మ సేవలో, అంక 





ధర్మమార్శం 'పయనించే వాళ్ళకు 
ఓటమి, అశాంతి వుండవు," అన్నాడు, 
“'“నాకు ఏమైనా ఫరవాలేదు. రాజుగారు 


వీళ్ళందరిని క్షమించి వదిలి పెట్టి, నన్ను, 


ఉరితీయించినా సంతోషిసాను,'' అన్నాడు 
భైరవమల్లు. 

“నిలో వచ్చిన మంచి మార్చుకుని 
మాటలే నిదర్శనం. మి గురించి రాజు 
గారికి తెలియజేస్తాను. అంతవరకు మీరు, 
ద్రైవప్రారనలు జరపండి. మీ అపరాభా. 
లను కశక్రమించమని దేవుఖ్లి మనసారా, 


వా లా 


వష 


ం వ్‌ 

క్‌ నం 
చ. 

స న 


శ 
ఎ 
నై. 


అజం? ట్ల 


| పార్ధించండి, ఆటదేవుటడే మిన్ముల్ని ర 
గలడు | '' అన్నాడు అపూర్వుడు. 


వుంచి. మార్గంలోకి ' వస్తామని మాట 


ఇచ్చిన బందిపోట్లను క్షమించి వదలమని, 


సమిరుడు అపూర్వుడి మాటగా రాజుకు 


''తలియబేశాడు.. కాని రాజు అందుకు 


' అంగీకరించకుండా, 


గ దుర్మార్గులు 


అన్నెం పున్నెం ఎరుగని (పజలను చంపిన 


న అజయ కయుణ. శే 


జాతా. 


నిధివన్న మాట ! "" 
' పరిహాసంగా. 

'*“నేను దేవుడి పతినిధిని కాను కాని, 
నన్ను. దొంగల. నుంచి రక్షించిన దివ్య 
పురుషుడి ద్వారా దేవుడి మాటలను 
వింటున్నాను,'' అన్నాడు సమీరుడు. 


గహనా. వన్‌ 


పరమ కిఠాతకులు. వాళ్ళకు మరణశిక్ష 
విధించడమే న్యాయం !'' అన్నాడు. 
““ మహారాజా! ఆ దేవుడే వాళ్ళను 


' క్షమించినట్టు నేను భావిస్తున్నాను,”' 






అన్నాడు సమీరుడు,. 
''అలాగా, అయితే నువ్వాదేవుడి (పతి 
అన్నాడు రాజు 





నం? 


“శభాష్‌, ఆ దేవుడే వాళ్ళను రక్షించా 
అనుకున్నపుడు, ఎదైనా అద్భుతం చూపి 
రక్షించుకోవచ్చుకదా ?' అన్నాడు రాజు. 

“దొంగలు పశ్తాతాపపడు 
తున్నారు. పరమ(కూరులయిన వాళ్ళలో 
మానసిక పరివర్తన రావడమే ఒక మహా 
అద్భుతం కాదా ?'' అన్వాడు సమీరుడు 
వినయంగా. 

రాజు గట్టిగా నవ్వుతూ, “నిజమే 
కావచ్చు! కాన నాకు మాతం అది 
చాలదు. ఆ దేవుడే భైరవమల్లును కాపా 
డాలని సంకల్పించాడు కదా! మరి 
నన్నడగడ మెందుకు? వాళి ఉరి తీసే 
తాటిని, ఒక మెరుపువంటి. అగ్నిజ్వాలను 
పంపి భేదించవచ్చుకదా ?'' అన్నాడు. 

సమీరుడు నిబక్సానా లతా .. వెనుతిరిగి 
వెళ్ళి, జరిగిన సంగతిని అపూ పూర్వుడికి | 
చెప్పాడు. 
““రాజు చూడాలనుకున్న అద్భుతం ల 
తప్పక జరిగి తీరుతుంది!" అన్నాడు. 
-- (ఇంకావుంది) 


ఇప్పుడు 


అపూర్వుడు. 











([అపూర్వుడు నమీరుడనే కు రవాళ్లి, బందిపోట్ల నుంచి రక్షించాడు. అపూర్వుడి ఆదేశాను 
సారం నమీరుడు, దొంగలను మెనికునికులకు పట్టి ఇచ్చాడు. రాజు వాళ్ళకు మరణశిక్ష 
విధించాడు, తమ పాపకృత్యాలకు పశ్చాత్తాపం చెందిన దొంగలను క్షమించమని అపూర్వుడి 
మాటగా నమీరుడు రాజుకు చెప్పాడు. కాని రాజు అందుకు ఆంగీకరించలేదు. ---తరవాత) _ 


బందిపోట్లను బంధించిన కారాగార 
' గృహంలోని చీకటి గదిలో భయంకరమైన 
నిశ్శబం అలముకున్నది. ఒక దొంగ మూలు 
గుళతూ, ''రాజుగారు మనల్ని నిజంగానే 
క్షమించగలరని, అనుకుంటున్నావా ?” 
' అని పక్కన కూర్చున్నవాళి అడిగాడు, 
“ఆ దేవుడు కరుణిస్తే తప్ప, మనం 
చావు నుంచి తప్పించుకోలేము,"' 
అన్నాడు పక్కవాడు మరింత దీనంగా. 


వాళ్ళ మూటలు విన్న ఖైరవమల్లు, 


“ఎందుకలా పిరికిపందల్లాగా ఏడ్డుస్తారు ?” 


అన్నాడు. కోపంగా. 

““పిరికిపందలు |! పిరికిపనులు కాక 
పోతే మనం అన్నాళ్ళు చేసిన పనులు 
సాహసకృత్యాలా ?నిఠరాయుధులయిన 


అమాయక బాటసారుల మీద పడి దోచు. 


కోవడం; నిస్సహాయులయిన పసిబిడ్డలను 
పట్టుకుషపోవడం; అడ్జ్డుకోలేని బలహీనుల 


“చందమామ” 







పెబడి, బాధించి హడలగొట్టడం ఇటు 
' వంటి పనులను పిరి రివాళ్ళు కాక 
ఇంకెవరు చేయగలరు ? ఎవళ్ళో కష్టపడి 
' సంపాయించిన థనాన్ని అపహరించి, 
దాంతో మనం ఆనందంగా బతుకులు 
సాగించామే, అంతకన్నా సిగ్గులేని కృత్యం 
ఏమిటి? అయినా, మాకీ పిరికితనం 
| నేర్చిందెవరు ? నువ్వేకదా? ఆ సంగతే 
' మరిచిపోయావా ?'" అన్నారు దొంగలు. 

పాళ్ళ (ప్రశ్నలకు ఖైరవమల్లు సమా 
ధానం చెప్పలేక మౌనంగా ఊరుకున్నాడు. 

అప్పుడు, అంతకు పూర్వం వాళ్ళకు 
' వినిపించిన అపూర్వుడి మధుర కంఠ 
స్వరం మళ్ళీ వినిపించింది: “మీరందరూ 


18 


_రక్షకభటులు చెబుతున్నారు!” అన్నాడు. 





అభంశుభం ఎరుగని పసిబిడ్డల్లా మాట్లాడు 
తున్నారేమిటి? నేరమంతా ఖైరవమల్లు 
మీదికి తోసి, ఇంకా మిమ్మల్ని మీరే 
మోసం చేనుకోక౦డి. మీరు తెలిసే 
నేరాలు చేసినవాళ్ళు, మీ తప్పులకు మీరే 
బాధ్యులు. కాబట్టి మీరు శికార్లులు ీగ్సిక్‌ 

ఆ మాటలు విన్నాక ఎవరూ ఏమీ 
మాట్లాడలేదు. 

కొంత సేపయ్యాక ఖై భైరవమల్లు, 0 
వినిపించిన దిక్కుకేసి చూస్తూ, “దేవా! 
నువ్వు మమ్మల్ని నిజంగానే రక్షించ 
గలవా? మమ్మల్ని ఉరితీసే రోజు ఫలానా 
అని నిర్ణయి౦చినట్లు కారాగారగృహ 















'' నిర్మలమైన మనన్సులతో, దేవుళ్లు, 
(పార్థించండి. మంచి మననులకు తప్పక. 
మేలేజరుగుతుంది!” అన్నాడు అపూర్వుడు, 

శ్‌ వ శ 
లన్నాళ్ళు పట్టిపీడించిన బందిపోట్ల బెడద 
ఈ రోజుతో విరగడవుతుందని [పజు-. 
లందరూ పట్టరాని ఆనందోత్సాహాలతో 
ఉన్నారు. బందిపోట్లను సూర్యోదయాని 
కల్లా ఉరి తియాలని _పకటించారు. 

తెల్లవారకముందే పట్టణ _పజలు, వధ్య 
స్థానం సమీపంలో గుంపులు గుంపులుగా 
చేరారు. మరికొందరు కారాగార గృహం 
నుంచి, వధ్యస్థానం వరకు గల బాటకు 


చందమామ 


జ జ 
హ్‌ ఇ ాం ళి ॥ 


' ఇరువైపులా బారులుతీరి నిలబడ్థారు. 


కొత్వాలు ఒక గురం మీద ముందుగా 
బయలుదేరాడు. ఆయనవెనక సైనికులు, 
“చేతులు బంధించిన దొంగలను వథధ్య 
స్థానం కేసి నడిపించారు, దొంగల కు 
ముందూ, వెనకాాఇరువైపులా అఆయుభథాలు 
ధరించిన సైనికులు నడుస్తున్నారు. 
దారికి ఒక వైపున నిలబడి వాళ్ళను 
చూన్తున్న జనం నుంచి, ఒకస్త్రీ హఠాత్తుగా 
ముందుకు దూకి, '“హ౦తకుడా, 
పాతకుడా 1” అంటూ ఖైరవమల్లు ముఖం 
మీదకొట్టి, “నాభర్త స్నెహితులతో కలిసి, 
దూర(పాంతాలకు వెళ్ళి, థనంతో తెరిగి 


-, వస్తూండగా ఈ దుర్మార్గులు డబ్బు 


' మూటను కాజేయడానికి చూశారు. కాని 
నాభర్త, చేతిలోని క్టరతో ఈ దుర్మార్గుల 
, చేతులు విరగ్గొట్టాడు. దాంతో బెదిరిపోయి 
పారిపోయిన ఈ కొంత 
సేపటికి దొంగచాటుగా వచ్చి, వెనక 
' నుంచినా భర్తను చంపి, దగ్గరున్న ధనం 
' దోచుకుపోయారు!'' అని నెత్తి నోరు బాదు 
కుని ఏడ్వసాగింది. 
ఆమె మాటలు విని రెచ్చిపోయిన 
కొందరు . [పజలు ఖైరవమల్లును కొట్ట 
' బోయారు. దానిని నితనంలిన కొత్వాలు, 
' గురాన్ని వెనక్కు మళ్ళించి, ““మీ బాధ, 
గ బైవరానిది. మీ హం నాయనా. 


పిరికిపందలు, 


"చందమావ 


న; 
.. 
గ్‌ 

1 


కు నాననా యయ టూ ఆల్‌ 
క సట క. లన. 

స్మ లా! న్న 
న్నీ మ్‌. ల! క్క ము 


గ్‌ క్‌ వు ఇ 
7: 
1 గ్‌ 
ఖై | 
దా న్య 


కాని, తాము చేసిన ఘోరాలన్నిటికీ 
ఫలితంగా, మరణశిక్ష అనుభవించడానికి . 
వెళుతూన్న ఈ దొంగల మీద ఈ సమ: 
పూను. 


యంలో పగ సాధించడానికి 

కోవడం భావ్యం శ్రాదు. ఓర్చు వహిం 

చండి," అని హెచ్చరించాడు. 
భైరవమల్లు చేతులు పెకెత్తి కన్నీళ్లతో, 


“తల్లీ, నేను పాపాత్ముళ్లు. అందులో 


సందేహం. లేదు. నీ భర్తనే కాదు. 
ఈ లోకంలో అనేకమంది భర్తలనూ, 
తం[డులనూ, కొడుకులనూ చంపినపరమ 
కిరాతకుళ్ణై. మీరు నన్ను క్షమించినా, ఆ 
దేవుడు నన్ను శిక్షించకమానడు. నాకు 


నరకం తప్పదు,'' అన్నాడు దీనస్వరంతో.. 


టార్‌3 కేం 








' తీయడానికి 
“మీ [1పాణాలు రక్షించాలని రాజుగారిని 
(ప్రార్థించాడు. కాని, మీ దురదృష్టం కొద్దీ 
' రాజుగారు అందుకు అంగీకరించలేదు !"" 


జా 
ర వ మా! 





ఆ మాటలు విని ప్రజలు ఇాంతించారు. 


భైరవమల్లును చెంపదెబ్బ కొట్టిన స్తీ కూడా 
బాధగా నిట్టూర్చింది. 


కొత్వాలు, భైరపమల్లు కేసి తిరిగి, 
““ఇప్పుడు మీరు చేసిన తప్పు కు పశ్చాత్తాప 


పడుతున్నారు. అయితే, మీరు చేసిన 


నేరాలు క్షమించరానివి. మీరు [పాణం 
పూనుకున్న సమీరుడే, 


అన్నాడు కొత్వాలు. 
““వీమీ చేయలేమని నాకు తెలును. 
పాపాత్ముడ నైన నాకు మరణం తప్పదు. 


కాని, నా తోటివాళ్ళు చేసిన పాపాలన్నిటికీ 
కారణం నేను. అందువల్ల వాళ్ళను 
వదిలిపెట్టి నన్ను చితవథ చేసి చంపండి, 
వందసార్లయినా మరణించడానికి నేను 
సద్ధంగా ఉన్నాను,” అన్నాడు ఖైరవమల్లు. 

ఆ మాటలకు కొత్వాలు నవ్వి, "రాజు 
గారి తీర్పుకు తిరుగులేదు. తిర్చును పునః 
పరిశీలన చేయమని పా ర్థించడానికి 


సమయం దాటిపోయింది. మీలో లేనిపోని 


ఆశలు కలిగించలేను. మీరందరూ ఊరి 
క౦ంబం ఎక్కక తప్పదు." అన్నాడు. 
అందరూ వధ్యస్థానం సమీపించారు. 
దాదాపు ఇరవైమంది వరకు వున్హు దొంగ 
లందరినీ, ఎత్తుగా వున్న మట్టిదిబ్బ మీదికి 
నడిపించారు. మట్టిదిబ్బ మీద ఉరి 
కంబం ఉన్నది, ఉరి కంబం మధ్య 
నుంచి ఉరితాడు వేలాడుతున్నది! 
కొత్వాలు కటికవాళ్ణి, ““అంతా సిద్ధమే 
కదా ?'" అని అడిగాడు. 
““సిద్ధంిపభూ!'' అన్నాడుకటికవాడు. 
““భెరవమల్లును మొదట ఉరి తీయాలి. 
ఆ తరవాత మిగతావాళ్ళు !'' అన్నాడు 
కొత్వాలు. 
ఇద్దరు భటులు భైరవమల్లును ఉరి. 
కంబం దగ్గరికి తీనుకు వెళ్ళారు. 
“'ఖైరవా, నీ ఆఖరి (పార్థన ఏదైనా 
వుంకే కానీ,'' అన్నాడు కొత్వాలు, 


న 


20 చందమా మ, 


(కా 
, 


ఖైరవమల్లు చేతులు జోడించి, ““నావల్ల 


కషస్టాలపాలైన వాళ్ళకందరికీ క్షమాపణలు 


చెప్పుకుంటున్నాను. నా పాపాలన్నిటినీ 


క్షమించి రక్షించమని దేవుణ్ణి పార్టిన్తు 
న్నాను," అన్నాడు. 
కటికవాడు భైరవమల్లును ఉరి కంబం 


మధ్య నిలబెట్రి, వాడి గొంతుకు ఊరి 


' తాడు తగిలించాడు. 


మట్టిదిబ్బకు దిగువ నిలబడిన జనం 
నిశ్శబ్దంగా, ఊపిరులు బిగబ ట్టు కుని 


చూనసున్నారు. 


కొత్వాలు కటికవాడితో, “నేను ఒకటి 
నుంచి పదివరకు లెక్క పెడతాను. పది 
అనగానే నువ్వు తాడును లాగాలి. 


సరేనా 1!” అన్నాడు. 


“చిత్తం (పభూ!” అన్నాడు కటికవాడు. 
కొత్వాలు నెమ్మదిగా ఒకటీ, రెండూ 


॥' అని లెక్కించడం మొదలు పెట్టాడు. 


"అక్కడ చేరిన జనం ఒక వైపు భయం, 
మరొకవైపు ఉత్సాహంతో చూస్తున్నారు. 

సూర్యోదయమై లేత ఎండ ఉరికంబం 
మీద పడుతున్నది. బలమైన ఉరితాటికి 


నూనె రాసినట్టున్నుది. అందువల్ల అది 
, నూర్యకిరణాలకు తళతళ మెరున్తున్నది. 


“ఎనిమిది !"" అన్నాడు కొత్వాలు. 
కటికవాడి చేతులు తాటిని గట్టిగా 


బిగించి పట్టుకున్నాయి. 


చందమామ. 


'- “తొమ్మిది 1 ' అన్నాడు కొత్వాలు ఎంతో 
గంభీరంగా. 


ఉరికంబం పక్కన అర్ధవృత్తాకారంలో 


నిలబడిన దొంగలు వడవసాగారు. 
జకం ..' ౧8ళ 


భటుడు బలంగా తాటిని. లాగాడు. 


ఆ ఊపుకు భైరవమల్లు శరీరం పెకి వెళ్ళి 


వుండాలి. కాని, అలా జరగలేదు. 
పైగా, ఉరితాడు ఉచ్చుకు పైన కాస్త 
తెగిపోయింది! 
“*ఏమిటది?” అని అరిచాడు కొత్వాలు. 
కటికవాడు నోరు తెరవలేకపోయాడు. 
వాడు ఎందరినో ఉరి తీశాడు. ఇటువంటి 


సంఘటన అంతకుముందెన్నడూజరగలేదు | 


జ 








వ య ఇ లా వ; కాళ 
శ 


నె = న శ చావ రా. లె” పైనల్‌ గ జా కా గాను జీ 
స్టే ఇ | క ఖీ కై. | శ జ న! క్‌ ( కా శ్వ ఈ 
+ న్‌ | | 2 క్‌ లా త్‌ ఫ్రీ లీ 
నా స్ట ప ం అ 
1 జీ అగ 
( | 
[. ల 
న ౫ లీ 5 





య 5! (| 1. గ ] 
/ | న. 
( స వే | 
శ. 


. . అంతవరకు దిబ్బకు దిగువ నిలబడిన 
ముగ్గురు రాజోద్యోగులు దిబ్బ మీదికి 
వచ్చి, ““తాడు గట్టిగా వుందో లేదో 
చూశావా, లేదా ?'' అని అడిగారు. 

“' క్షుర్ణుంగా పరిశీలించి చూశాను,” 
అన్నాడు కటికవాడు, 

“'“ఆలస్యం దేనికి? మరొకసారి ఉరి 
తియ్‌ !'' అని అజ్ఞాపించాడు కొత్వాలు, 

కటికవాడు కొత్త తాడు తెచ్చి, 
'రాజోద్యోగులకు చూపి, పరిశీలిం 
చిన తరవాత, కం0బానికి కట్టి, ఉరి 
తాటిని భైరవమల్లు మెడకు బిగించి, 
_కొత్వాలు మునుపటిలా “పది ' అనగానే 
మళ్ళీ తాడును లాగాడు, 


ఖీ 


హ్‌ కొత్వాలు, 


మళ్ళీ ఉరితాడు పుటుక్కున తెగి 
పోయింది! 

ఆ వింతను చూసి ఆశ్చర్యంతో, ఎవరూ 
నూట్లాడలేకపోయారు. కొంత సేపయ్యాక 
''ఇదేదో మానవాతీతమైన 


అద్భుతశ క్తి ద్వారానే అలా జరుగు 


తున్నది! ఈ సంగతిని రాజుగారికి తెలియ 


జేయాలి. ఇప్పుడే తిరిగి వస్తాను. నేను 


వచ్చేలోగా మరొక తాటిని సిద్ధం 
చేయండి," అని చెప్పి, రక మీద 
బయలుదేరాడు. 
కొంతసేపటికి, 
నుంతీ, సేనాధిపతులతో సహా వధ్య 
స్థానానికి వచ్చాడు. 
రాజు స్వయంగా తాడును పరిశీలించి 


చూశాడు. ఆ తరవాత కటికవాడు ఉచ్చు 


వేసి ఖైరవమల్లు మెడకు తగిలించాడు. 

కొత్వాలు యథాప్రకారం, ఒకటీ, 
రెండూ అని ప్రారంభించి, పది అనగానే 
ఉరితాడు ఫట్‌మని తెగింది! 

ఆవింతను మూడోసారి చూసిన _పజలు 
ఆశ్చర్యంతో “ఆహా " అని కేక వేశారు. 

రాజు కొంతసేపు మౌనం వహించి, 
తరవాత తల పంకిస్తూ, 
కారణమూ లేకుండా, దృఢమైన తాడు 
వరుసగా మూడుసార్లు ఎలా తెగి 


పోతుంది భి దీనికి ఏదో బలమైన కారణ వం 


చందనూవ_ 


( మ క్‌ ' అం యా 
క న అల్‌ విసన భజ నటిని. - 0 త్‌ో జ జ. 


కాత్వాలు రాజూ, 


“ఎటువంటి 








' ఉండాలి. హంతకులయిన ఈ దొంగలను 
'కాపాడాలని సంకల్పించినప్పుడు, ఆ 
దేవుళ్ల. ఏదైనా అద్భుతం చూపి రక్షించు 
'కోమని, నేను సమీరుడితో అన్నాను. 
ఆ అద్భుతం నా కళ్ళ ఎదుకు జరిగింది. 


_ | భెరవమలును వదిలిపెట్టండి. వాల్లోీకాదు; 
1 యమో రా కు బ్‌ 


"వాడి అన్నువరులను కూడా వదలండి. 
' అయితే, వాళ్ళు మన పర్యవేక్షణలో 
ఇకమీదట పాపరహితమైన నూతన 
| కవలు (పారంభించాలి 1" అన్నాడు. 
, రాజు మాటలు విని,, [ప్రజలు ఆనందాతి 
రేకంతో హర్షథ్వానాలు' చేశారు. 

భటులు, దొంగల కాళ్ళకూ, చేతులకూ 


' తగిలించిన సంకెళ్ళను తొలగించారు. 


వాళ్ళందరూ రాజు పాదాలపైబడి 
నమస్కరించారు. న 
“'మీరు కృతజ్ఞత చూపవలసింది, 


మిమ్మల్ని మరణం నుంచి కాపాడడానికి 
'తన అదృ శ్యశతక్తిని (పదర్శించిన అ 


దేవుడికి. అ కరుణామయుడి దయకు 


పాతులయ్యే విధంగా మీ భావిజీవితాలను 


గం! 


స్మక్రమమార్గంలో సరిదిద్దుకోవాలి, అని 
దీవించాడు రాజు. 
“మహారాజుకూ జై' అంటూ (ప్రజలు 
జయజయ ఛ్వానాలు చేశారు. 
ఖ్‌ , త్‌ శ 
అరణ్య [పపాంతంలో వీకాంత౦గా 
కూర్చున్న అపూర్వుడికి నమస్కరించి, 


ఆ అద్భుతం ఎలా సాథధ్యమయింది?'' 
అం అడిగాడు సమీరుడు, 
““వేగంగా పరిగెత్తినప్పుడు, ఒక , 
స్థాయికి చేరగానే నేను, ఎదుటివారికి, 
“కనిపించకుండా గాలిలో గాలిగా కలిసి 
పోతాను. తగిన దూరంలో నిలబడి, 
కొత్వాలు '“ఐదు"' అని అన్నష్పుడు, 


పరిగెత్తుకుంటూ వధ్యస్థానాన్ని సమీపించే 


సరికి వేగం పెరిగి అదృశ్యమయ్యేశ క్రిని, 
పుంజుకుని, గాలిలో కలిసిపోయి; పది 
అనగానే చేతిలోని కత్తితో ఉరి తాడును 
తెగవేసి, మళ్ళీ వెనుదిరిగి వెళ్ళి, యథా 


గ [01.1 [[[011! 


స్థానం చేరుకునేవాఖ్ణి,'' అని వివరించాడు |. 


అపూర్వుడు. 





--(ఇంకావుంది) 





(నదానందముని నృష్టించిన అపూర్వు డనే విచ్మి తవ్య క్తి, మంటలపాలైన పేదల గుడి సెలను 
వీనుగుల నహాయంతో రక్షించాడు. అ తరవాత నమీరు డనే కురవాణ్ణు, బందిపోట్ల నుంచి 
కాపాడి, దొంగలను, సైనికులకు అప్పగించాడు. చేసిన పాపాలకు పశ్చాత్తాప పడి మంచి 
మార్గంలో పయనిస్తామని మాట ఇచ్చిన దొంగలను మరణశిక్ష నుంచి రక్షించాడు..-.-తరవాత] 


' ఉన్తాయనా, నీ కర్తవ్యాన్ని స్మకమంగా 
నిర్వర్తించావు, చాలా సంతోషం,'' అని, 
తన దగ్గరికి వచ్చి నమస్కరించిన 
అపూర్వుఖ్ధి ఆప్యాయంగా దీవించాడు 
సదానందముని. 

“'ఈ (పపంచంలో అడుగు పెటిన క్షణం 
నుంచి, ఒక సమస్య తరవాత మరొక 
సమస్యను పరిష్కరించడంతోనే కాలం 
గడిచిపోయింది. ఈ (పపంచాన్ని నింపా 


“ఉచందవనమామ' 


నువ్వు ఎక్కడికి 


దిగా చూస్‌ ఆనందించాలన్నది నా కోరిక”, 
అన్నాడు అపూర్వుుడు, 

“'“తప్పక చూడు నాయనా! అయితే 
వెళ్ళినా, 
పరిస్థితులు నిన్ను కార్యాచరణకు (పేరే 
పిస్తాయి. [పపంచం ఆఅనందనిలయంగా, 
ఉండాలన్హుదే భగవంతుడి సంకల్చ్బం. 
కాని మానవులుతమ స్వార్థంకొద్దీ, దురాశ 
కొద్దీ దీనిని శోకమయం చేస్తున్నారు. సంతో 


అక్కడి 





ఆకు 


చెల 


ననన లల కే మస 





నననననననధాునిమిశకెన్స్‌ కేవనతవనసం ణా క్ట 
'ాశావావే క ననవదన 
ఇ | వ్‌ ఇ కి ని త 
క "| లే లో న ల్‌ ల్‌” 
ల 
ల శ 


'షంగా ఉండాలం౦కశే మంచి, మనను. 
కావాలి. అది సిద్ధించేంతవరకు మనిషి 


తప్పులు చేస్తూ, దానికి తగ్గ బాధలు 


అనుభవిస్తూ గుణపాఠాలు నేర్చుకుంటూ 
ముందుకు సాగక - తప్పదు, నాయనా, 
_నువ్వు,పపంచాన్నిదర్శించడానికి వెళ్లిరా. 
' అయితే, చెడుమార్గంలో నడిచెవారిని 


మంచిమార్గ౦లో మళ్ళించడానికి 
ఏమా [తం వెనకాడకూడదు. నిజానికి 
నువ్వు చెడును' చూస్తూ ఊరుకొోలేవు 
కూడో! అది నీ సహజగుణం! వెళ్ళిరా 


'నాయనా,'' అన్నాడు సదానందముని, 


అపూర్వుడు మునికి భక్తితో నమస్క 


రించి, మంచుకొండలమైనుంచి, మైదా 


1రి 


నాలలోకి పరిగెత్తాడు. వేగం పుంజుకోగానే 
అతడు అద్భశ్యమైపోయాడు. 

ఖ ః ౯ 
సాయంశాలమై చీకటి పడుతూన్న సమ 
యంలో, దీపాలకాంతి అపూర్వుడి దృష్టిని 
ఆకర్షించింది. అది రత్చపురి రాజథాని 
నగరం. విశాలమైన [పథాన వీధిలో 
(పజలు గుమిగూడి ఉన్నారు. అపూర్వుడు 
మెల్లగా వెళ్ళి జనం మధ్య నిలబడ్డాడు. 
అతళ్ఞై ఎవరూ గమనించలేదు, 

ఇద్దరు రాజభటులు దండోరా వేసి, 
''రత్నపురి (పజలకు ఒక ముఖ్యమైన 
(పకటన: రాజుగారి వీకైక. కుమార్తె మన 
యువరాణి కొంతకాలంగా వ్యాధిిగస్తురాలై 
వున్న సంగతి మీకు తెలును. రాజవైద్యులు 
ఎన్ని చికిత్సలు చేసినా వ్యాధి నయం 
కాలేదు. కాబట్రియువరాణి వ్యాధి నయం 


చేసిన వారిని, వాళ్ళ ఎతు బంగారంతో . 


సత్మరిస్తామని రాజుగారు తెలియ 
జేస్తున్నారు !"" అని చాటింపువేశారు. 
ఆ చాటింపు విన్న (ప్రజలు కొందరు 


మరి కొందరు విషాదవదనాలతో మౌనంగా. 
ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఇద్దరు మాతం 


అక్కడే అగిపోయారు. అందరికీ విషాదం 


కలిగించిన ఆ. వార్తను "విని ఆ ఇద్దరు 
మ్మాతం ఎంతో అనందంగా కనిపించాల్ను 


చందమాయి 


"తమలో తాము ఏవో మాట్లాడుకుంటూ, | 


ల్‌ 


శో 
న 


వ | 


క లలా ఒయా వాతా వీ 
త్‌ 


''ఈ' చాటింపు కోసమే నేనింతకాలం 


ఎదురుచూస్తున్నాను,'' అన్నాడు ఆ ఇద్ద 


రిలో పొడవాటి వాడునవ్వుతూ, తన మొన 
దేలిన గడ్డాన్ని మునివేళ్ళతో దువ్వుతూ. 
_ వాడు నల్లటి తలపాగా చుట్టుకున్నాడు. 


వాడి కళ్ళు [తాచుపాము కళ్ళులాగా 


మెరున్తున్నవి. 

. “స్వామీ, యువరాణి వ్యాధి నయం 
చేయడానికి వెళ్ళే ముందు పీకలవరకు 
| భోజనంచేసి మరీ వెళ్ళండి. ఎంతఎక్కుువ 
బరువుంకు అంత బంగారం మనదవు 


' తుంది. ఏమంటారు? ఎలా వుంది మనః 


ఆలోచన !'' అన్నాడు పొట్టివాడు. వాడికి 
పెద్ద పెద్ద మీసాలున్నాయి. 

“”" బహ్మాండమైన ఆలోచనే కుంభాండా! 
శాదనను. కాని, నీ గురువు, మహా 
నూంతికుడైన ఈ సర్బకేతుడు నీకన్నా 
తెలివైనవాడు! కేవలం బంగారంకోసమే 
నేని పథకం వేశాననుకుంటున్నావా ?'' 
అని అడిగాడు సర్బకేతుడు. [ 

““జేనకోసం మరి ?*'” అని అడిగాడు 
కుంభఖాండుడు. 

' “ని గురువు, ఈ రాజ్యానీకే గురువు 
' కాబోతున్నాడు!" అన్నాడు సర్బ్చకేతుడు. 

''అంటే _పజలందరూ తమ శిష్యు 
లయిపోతారన్న మాట!" అస్నాడు 
' కుంభాండుడు, ర 


చందమామ 


క క 


డివి! కాని ఈ రాజ్య (పజలందరూ నా 
(పజలవుతారు. అంకే నాచేత పాలింప 


బడతారు. అర్ధమయిందా 7?" అని అడ్‌ 


గాడు సర్చకేతుడు. 

కుంభాండుడు అర్ధం కాలేదన్నట్టు తల 
గోక్కున్నాడు. న 

““శెైబుతాను విను. రాజుకు ఒక్కగా 
నొక్క కూతురు మన యువరాణి, 
అవునా?” అని అడిగాడు సర్చకేతుడు, 

““అవును, _. స్వామీ!” 
కుంభాండుడు. 


“రాజు నన్ను తన అల్లుడుగా స్వీకరిస్తా 
నంటేనే నేను యువరాణి వ్యాధి నయం ' 


గటారా3 


ల వన్‌ 


““మూర్జుడా! నువ్వొక్కడివే నా శిష్యు 








అన్నాడు, " 





===? మాన శ 


| 


తాతైనా క ౯ 
నాతని నా నత్త న 
[| (1 [ కా 
నళ 
జ 
జు 


1884 
ఖే. 


ట్‌ 


న కూననాననననన కన పనన ాట, 
| జ్‌ న ళ్‌ చ అ 
క శా 
న! య ళ్శ ॥ 


| 





.చేస్తానంటాను. 


సూచించే దిప్య పటవృక్షం 


అని పకపకా నవ్వసా గాడు 
సర్పకేతుడు. 

““ఆహా! గొప్ప ఆలోచన !”' అన్నాడు 
కుంభాండుడు అమితాశ్చర్యంతో. 

'“గొప్పవాళ్ళ నుంచి గొప్ప ఆలోచనలే 
పస్తాయి. ఇప్పుడు నా'మాట జ్నాగత్తగా 
విను. రాజుతో నేను ఈ విషయంలో బేర 
మాడలేను. దానిని కూడా ఉపాయంతోనే 


సాధించుకోవాలి. నువ్వు వెళ్ళి రాజును 


దర్శించి, మానవుల బాథలకు పరిష్కారం 
ఒకటి 


అరణ్యంలో ఉందని చెప్పు, రేప్ప అర్హ 


20 


యువరాణి సింపెళ్ళొాడాక స 
నేనే కదా రత్ప్సపురి సింహాసనానికి వార 
నుళ్ల | ల 


కుమార్తెను ఆ లే వివాహంచేస్తే 


రాతిఎళకు రౌజు అరణ్యానికి రావాలి, 
నేను 'చెబుతూన్న వటవృక్షం అరణ్యంలో 


ఎక్కడున్నటో నీకు తెలును కదా ?'' అని, 


అడిగాడు సర్చకేతుడు. 
''తిలును, స్వామీ! అరణ్యంలోని నదీ 


తీరంలో, ఒకవైపున పెద్ద పుట్ట, మరొక 
వైపున పాడుపడిన శిథిలాలయం మథ్య 


వున్న వటవృక్షమే కదా! తమరొకసారి 
ఆ వటవృక్ష బిలంలో దాక్కుని, ఒక 
వ్యాపారిని బెదరగొట్టారుకదా? ఆ వ్యాపారి 


“హడలిపోయి, డబ్బు మూటను అక్కడే 


వదలి పారిపోయాడు కదా!” అన్నాడు. 


కుంభాండుడు. 

''సరిగ్గా జాపక౦ వుంచుకున్నావు. 
ఆవ్బ్ఫక్ష౦ 'ఎక్కడున్నదో రాజుకు స్పష్టంగా 
వివరించి చెప్పు. ఆపిమ్మటనువ్వు రాజుకు 
ముందే బయలుదేరి వచ్చి, ఆయన అర 
ఇ్యానికి వచ్చేలోగా, వటవృక్ష బిలంలో 
దాక్కో. రాజు వచ్చి, వృక్షానికి నమస్క 


రించి, తన బాథ తెలియజేస్తాడు. అప్పుడు 
నువ్వు గంభీర కంఠస్వరంతో రాజుకు. 


సలహా ఇవ్వాలి !'' అన్నాడు సర్బకేతుడు. 


''ఏమని సలహా ఇవ్వమని ఆజ? 
లో 


అని అడిగాడు కుంభఖాండుడు. 
''దాపుల నున్న శిథిలాలయంలో ఒక 
పవ్నిత సాధువు నివసిస్తున్నాడు. ని 


చందమా. 


కో 


అయా విజ్‌ నా క 


అమె వ్యాధి నయమవుతుంది. ఆ మహా 
పురుషుడే నీ కుమా ర్రె వ్యాధి పోగొడతాడు. 
' వివాహం చేయించకపోయావో ఆమె మర 
ఇించక తప్ప దుాఅని “చెప్పు, | 

మాటలు నమ్మి రాజు, నాదగ్గిరికి పచ్చి 
నన్ను రాజధానికి తీసుకువెళతాడు,. రాజు 


భవనంలో నేను యువరాణిని పెళ్ళాడి. 


ఆమె వ్యాధిని నయంచేస్తాను, '' అన్నాడు 
సర్బ్పకేతుడు. 

'“'“ఉదయం తుళసీదళాల రసం, 
సాయంకాలం బిల్వదళాల రసం సేవిస్తే 
యువరాణి వ్యాధి నయమైపోతుందనేకదా 


_ తమరు చెప్పారు. మరి నేను మీ, శిష్యుడిగా, 


వెళ్ళి ఆమ్మాతం ఇవ్వలేనా? వ్యాధి నయ 
మయ్యాక మీరు వచ్చి దక్షాగాయువరాణిని 
వివాహమాడవచ్చు కదా? దాంతో మన 
మిద్దరం కూడా రాజకుటుంబంతో సన్ని 
హిత స-౦ంబ౦థాలు విర్చరచుకోవచ్చు 
'కదా ?'' అన్నాడు కుంభాండుడు. 

(ద్‌ అంతపెద్ద ఆశలు పెంచుకోకు 


శిష్యా! ఎలాగూ నేను రాజయ్యాక 
_| నిన్ను.....” అని సర్పకేతుడు ఇంకేదో 
చెప్పబోయేంతలో, “'మంతిని చేస్తారు 


కదూ,'' అన్నాడు, కుంభాండుడు, 

“'“కాదు, నిన్ను నా అంతరంగిక సలహా 
దారుగా చేసుకుంటానని ఎప్పుడో చెప్పాను 
కదా ?'' అమ్మాన్‌ వా 


చందమామ 


సాకుతో, 





కదుంభాండుడు విచారంగా తల వంచు 
కున్నాడు. 

“'“వెంటనే రాజభవసానికి వెళ్ళి, పని 

పూర్తిచేసుకుని రా! నేను శిధిలాలయంలో! 


నీకోసం కాచుకుని వుంటాను!'' అంటూ 


అక్థడినుంచిబయలుదే రాడుసర్పకేతుడు. 

వాళ్ళ మాటలు విని అపూర్వుడు, 
ఆ(గహం చెందాడు. సర్పకేతుడు మంత 
(భావంతో యువరాణిని అనారోగ్యం 


పాలుచేసి 
అమెను పెళ్ళాడి రాజ్యాధి 
కారాన్ని చేపట్టాలని పథకం వేశాడు! 
అపూర్వుడు సర్బ్చకేతుఖి వెంబడించి 
వెళ్ళాడు. వాళ్ళు చెప్పుకున్న అర ణ్యమూ, 


లా 
ల - 
| శ ల 
ఆ 


ఇప్పుడు వ్యాధి కుదిర్చే! 


క్‌ ఎలా ఒం తత్‌నా త 





| వటవృక్షమూ రత్నపురికి ఎంతో దూరంలో 
.లేవు మాంతికుడు శిధిలాలయంలో 
మానవ కపాలాలనూ, రకరకాల జంతు 


చశ్మాలనూ, రంగురంగుల షపాడులనూ, 
సేకరించి దాచి వుంచాడు. రాతి 
“తొలిజాము గడిచిన తరవాత, కుంభాం 
డుడు అక్కడికి వచ్చి, ''స్వామీ మీరు 
| ఆజ్ఞాపించిన విధంగానే రాజుగారికి 
చెప్పాను. లేపు అర్ధరాతికి, రాజుగారు 
ఒంటరిగా ఈ వృక్షం దగ్గరికి రాగలరు !"' 
అన్నాడు. 
““ఇభ్రాష్‌, చాలా సంతోషం! చెట్టు 
తొొరలో కూర్చుని రాజుగారిని ఫీమని 
హెచ్చరించాలో జాగత్తగా మననం 


2బై 





..చేనుకో. నేను చెప్పినదానికి ఒక్క మాట 


జ కతా్యా కము య ఇ. వ ఫు శ్య 


పా! 


ఎక్టువగాని, తక్టువగాని ఉండకూడదు, 
జా(గత్త !"" అన్నాడు సర్బకేతుడు. = 

కురభాండుడు నలె అన్నట్లు తల 
ఉపపాడు. 

అమావాస్యరాతి ఆకాశం మేథా 
వృతమై ఉండడంతో అంధకారం అలము 
కున్నది. రాజు, ఆంగరక్షకులను దూరంగా 
వదిలి, ఆరణ్యంలోని వటవృక్షం కేసి 
ఒంటరిగా గుృురం మీద వెళ్ళసాగాడు. 

అపూర్వుడు అంతకుముందే పక్క 
చెస్పెక్కి కూర్చున్నాడు. 

రాజు రావడానికి ఒక గంటసేపు 
ఉందనగా, సర్బకేతుడు, కుంభాండుడికి. 
రాజు రాగానే ఏం చెయ్యాలో చెప్పాడు, 
కరుంభాండుడు వటవృక్షం ఎక్కి దాని 
తొారలో దాక్కున్న తరవాత, సర్బకేతుడు 
శిథిలాలయం లోకి వెళ్ళిపోయాడు, 

రాజు గ్మ్నురం దిగి, వటవృక్షాన్ని సమీ 
పించి, మో కాళ్ళపై కూర్చుని, భక్తితో 
నమస్కరించి, తన కుమార్తె వ్యాధి 
గురించి చెప్పి, ''పవితవృక్షమా! 
నా మీద కరుణించి, నా కుమార్తె వ్యాధి 
తీరే మార్గం చెప్పు," అని (ప్రార్థించాడు. 

'“రాజా నిన్ను నేను కరుణిస్తున్నాను!'' 
అన్నాడు చెట్టు తొరలో నుంచి కుంభాం 
డుడు గంభీరంగా, 


ల్‌ 
కై ణన భాం 


చరచ మా 


బా 
0 


రా చదనా.ి 


శా జా ఇళ ల స్యా ల్‌ 
సం) భా 


=. 


““ధన్యుఖ్ణయ్యాను. నా బిడ్డ వ్యాధి 
నయమయ్యు మార్గం ఏమిటి తలి? 
" అని అడిగోడు రాజు. 
“పక్కనున్న శిథిలాలయానికి వెళ్ళు. 
అక్కడొక మా౦(తికు.డు ఉన్నాడు. 
అఆ నీచుడజే నీ కుమార్తె అనారో గ్యానికి 


కారణం౦. వాడు మంత్రోచ్చారణ శబేయా 


డానికి వీలుకాకుండా, మొదట వాడి 
నోటిని మూసి, శిర శ్చేదం చెయ్‌: దాంతో 
యువరాణి వ్యాధి సగం 
పోతుంది !"' 
కుంఖాండుడి మాటలువిని అపూర్వుడు 
అమితాశ్చర్యం చెందాడు. దుర్మార్గుడైన 
మాంథత్రికుడికి తగ్గ దుష్టుడైన శిష్యుడు | 
తన [దోహచర్యను బయట పెస్తై అవకాశం 
' లేకుండా, సర్బకేతుడి నోరును మూయ 
మన్న ' కుంభాండుడు నిజంగానే తెలివి 
గలవాడనిపించింది అపూర్వుడికి. 
. భాజు వృక్షానికి మూడవసారిగా నమ 
స్మరించి, ''దివ్యవృక్షమా, ధన్యవాదాలు! 
దయతలచి నా కుమార్తె మిగతా సగం 
వ్యాధి నయమయ్యే మార్గాన్ని కూడా 
సూచించు తల్లీ !'' అన్నాడు రాజు. 
కుంభఖాండుడు ఇప్పుడు ఏం చెబుతాడో 
అని అపూర్వుడు ఆసక్తిగా వినసాగాడు. 
“నేప తెల్లవారీ సమయంలో ఒక 
యువకుడు ప్‌ రాఖం 'ఈూధ్చద్వార 


చందమామ 


న్య న [1 మ న శ 
//)) ఇ ప 
యం 


కలం 
వ! 
-తమే 
మ. 
క 


1) ష్‌ | 
జ జ 


నయమై . "| 





సమీపంలో కనిపిస్తాడు. వాడుకొద్దిగా పొట్టి | 


వాడే గాని, 
యువకుణ్ణి రాజభవనం౦లోకి ఆహ్వానించి, 


యువరాణికి చికిత్స చేయించు. ఆమె. 
అభంగా నయం 
“ఆమెకు సంపూర్ణ, 
ఆరోగ్యం సమకూరాలంకే యోగ్యుడయిన. 
ఆయువకుడికే నీ కుమారె వ్‌సచ్ని నిల పా. 


వ్యాధిని అతడు సు 
చేస్తాడు. అయితే 


చేయాలి |" 
““నొ కుమా రె (పాణాలు రక్షించుకోవ 


పెద్ద పెద్ద మీసాలుంటాయి. ఆ 


డానికి నేనేమైనా చేస్తాను. ధన్యవాదాలు!” , 


న్నాడు రాజు మళ్ళీ నమస్కరిస్తూ, 
““రాజా, ఆగండి. ఆ మాటలు నమ్మి 


మోసపోకండి! '' అని హెచ్చరిస్తూ అపూ ' 


జి 


శే శనానానానన 


కాంతి. 


ఖ్శి 
కా ఆ తనను లాలా డా నూ 





ఖీ ఇక ల్వ 
ళీ ! ల 


| 

| 

2 
క్‌ 

ె 

క్‌ 

ల 

న్‌్‌ 


1 లల బా టాం! 
కాం టై (చ టాం. 


ఆ 


ర్వుడు చెట్టుపై నుంచ్చి ర8ి0దీకి పడు 


రాజూ దిగ్భ్రాంతితో చూస్తుండగానే, అపూ 


ర్వుడు రెండు చిన్న రాళ్ళు తీసుకుని 
రాపిడి కలిగించి, నిప్తురవ్వలు పుట్టించి, 


| చితుకులు ఏరి మంటచేసి, దానిని చెట్టు 
| త్నొరలోకి వేశాడు. 


వెంటనే, “'రకించండి,రకీంచండి !'' 
అని కేకలు వేస్తూ, కుంభాండుడు తొరలో 
నుంచి కిందికి దూకాడు, 

క పట్టుకోండి, స పెద్ద మీసాలు గల 


యోగ్యుడయిన ఆ యువకుఖ్ధి!'' అని 
| ఆజ్ఞాపించాడు అపూర్వుడు. 


_ కుంభాండుడు రాజు పాదాల పైబడ్థాడు, 
అంతలో అలికిడి విని అక్కడికి వచ్చిన 


“శాజుగారి అంగరక్షకులు కుంభాండుడి 


పెడరెక్కలు విరిచికట్టారు. 

'' శిథిలాలయంలో వున్న ఆ దోంగ 
సాధువును కూడా బంధించండి. వాడి 
నోరు మూయవలసిన అవసరం లేదు, 
గురుశిష్యులు కలిసి చేసిన. నేనాలను 
ఒప్పుకోనివ్వండి!'' అన్నాడు అపూర్వుడు. 


ట్‌ స స 1 (|! 


“'అంతా బాగున్నది. అయినా, నా 


కుమార్తె వ్యాధి నయమయ్యే మార్గం 


ఏమిటి మహాత్మా?" అని అడిగాడు రాజు. 


“ఉదయం తుళసిదళాలరసం౦,, 


సాయంకాలం బిల్వదళాలరసం ఇవ్వండి. 


కొన్నాళ్ళలో ఆమె వ్యాధిపూర్తిగా నయ 
మవుతుంది. ఇక వస్తాను !' అని చెప్పి 
అపూర్వుడు ఎటో వెళ్ళి పోయాడు, 


రాజు, భటులతోపాటు శిథిలాలయం 


సమీపించాడు. అక్కడ 
ధ్యాననిష్టలో ఉన్నవాడిలా కళ్ళు మూసు 


కుని కూర్చుని ఉన్నాడు, భటులు వాళి 


పట్టి బంధించబటోయారు. 
'“విమిటది *+ ఎవరు మీరు?” అసి 
అరిచిన సర్పకేతుడు, ఎదుట చేతులు 


సర్చకేతుడు, 


బంధించబడి వున్న కుంభాండుఖణి చూడ 


గానే, తన పథకం ఎదురు తిరిగినట్టు, 


(గహించి మౌనంగా తల. దించుకున్నాడు, 
రాజభటులు వాళ్ధి బంధించి, 4థిలా 
లయం నుంచి బయటకు లాక్కు 


వచ్చారు. ---(ఇంకావుంది) 








[నదానందముని యజ్ఞం నుంచి నృష్టెంచిన అద్భుతశక్తులు గల విచ్శితవ్యక్రి అవూర్వుడు, 
ముని ఆదేశానుసారం, పేదలన్తూ సాధువులనూ, ఆమాయకులనూ దుర్మార్గుల నుంచి 
రక్షించడానికి పూనుకున్నాడు. దీర్చవ్యాధిని పోగొట్టే సాకుతో, రాకుమారిని పెళ్ళాడడానికి 
ఎత్తుగడ వేసిన దుష్ట మాంతికుణ్ణు, నీచుడై న వాడి విస్యుణ్ణీ రాజుకు పట్టిచ్చాడు.--తరవాత] 


66 స్ట్రా, ?: అన్న పిలుపు విని, మంచం 
మీద పడుకున్న సమీరుడు, ఊలిక్కిపడి 
లేచాడు. అపరాతివేళ అప్తూర్వుణి 
చూడగానే, ఆయనకు భక్తితో నమస్క 
రించాడు. 

“' నువ్వొక చిన్న సాయం చేయాలి,”' 
అన్నాడు అపూర్వుడు, 

*“*“మీకోసం (పాణాలివ్వమన్నా సంతో 


॥ 
| 


| 
| 
| 
| 


షంగా ఇసాను,"" అన్నాడు సమీరుడు. 


““నా కోసం కాదు. నలుగురు కు(రాళ్లు 
ఆపదలో చిక్కుబడిపోయారు. వాళ్ళను 
రక్షించాలి !'* అన్నాడు అపూర్వుడు. 

“'మీ అజ్జను పాటించడానికి సిద్ధంగా 
ఉన్నాను," అన్నాడు సమీరుడు. 

““మాటలకిది సమయం కాదు. నా 
వెంటరా,"'' అంటూ అపూర్వుడు చేయి 
పట్టుకుని వెలుపలికి నడిచాడు, సమీరుడు 


ఆయన్ను ఉత్సాహంగా అనుసరించాడు. | 


“చందమామ” 


క లా బపావిత తానీ 





నడక వేగం హెచ్చుతూన్నకొద్ధీ, సమీరుడికి 
గాలిలో తేలిపోతున్నంత తేలికగా అనిపిం 
చింది. కొంత సేపటికల్లా ఇరువురూ 
| సము దతీర౦ చేరుకున్నారు. సము[దంలో 
నది సంగమిస్తూన్న స్థలానికి కొద్ది 
దూరంలో ఒక ఓడ లంగరు దించబడి 
(నిలబడి ఉన్నది. - 

“'“అయిదుగురు కు(రాళ్ళు విహార 
యాతకని ఇటుకేసి వచ్చారు. దూరంలో 
ఓడ కనిపించగానే వాళ్ళకు దానిని. సమీ 
పించి చూడాలన్న ఉత్సాహం కలిగింది. 
దానిని ఆసరాగా తీనుకుని ఓడ యజమాని, 
| వాళ్ళను ముంచి మాటలతో ఓడ లోపలికి 

తీసుకు వెళ్ళాడు, ఓడలోని గదులనూ, 


18 


వా! 


వాటిలోని వింత వస్తువులనూ చూపాడు. 


ఓడ నడిచేవిధానాన్నీ, లంగరు దించే పద్ధ 
తినీ విడమరిచి చెప్పాడు. తీరా, కురాళ్ళు 
ఇంటికి తిరిగి వెళ్ళాలనుకున్నప్పుడు, 
ఓడ యజమాని వాళ్ళకు తియ్యటి 
పానీయం ఇచ్చాడు. దానిని తాగగానే 
వాళ్ళు స్పృహకోల్పోయి నిదమత్తులో 
పడిపోయారు. ఇక కొంత సేపట్లో ఓడ 
బయలుదేరుతుంది, ఆ కురాళ్ళనుదూర 
ద్వీపాలకు తీనుకుపోయి, బానిసలుగా 
విఠకయించాలని ఓడ యజమాని పథకం 
వేశాడు,” అని వివరించాడు అపూర్వుుడు. 

“'“ఇవన్నీ మీకెలా తెలిశాయి?'" అని 
అడిగాడు సమీరుడు. 

''ఆ కు [రాళ్ళు చిన్న పడవలో ఓడను 
సమీపించడం చూశాను. ఓడ యజమాని 
ఉధేశాన్ని శంకించి, రహస్యంగా వాళ్ళను 
వెంబడించి వెళ్ళాను. చాటు నుంచి 
వాళ్ళ మాటలను విన్నాను,'' అన్నాడు 
అపూర్వుడు. 

“'మిఠరా ఓఉడలోకి ఎలా వెళ్ళారు ?*' 
అని అడిగాడు సమీరుడు. 


“ఇప్పుడు మన౦ ఎలా వెళ్ళనున్నామో, 


అలాగే వెళ్ళాను. అక్కడ నేను చాటు 
నుంచి విం చేయాలో నికు సూచిస్తాను. 
నువ్వా కురాళ్లకు బయటపథే మార్గం 
చూపాలి !'' అన్నాడు అపూర్వుడు. 


చంద మూ:మూా 


ల 
న్‌ లి 
న 


క త్న 
తనా అ 


తం మలు వమన నయనుతడన లా, 
థి 


లంక ాంాాల కానా 


“'మీరేమో చాటుగా వుంటారు. మరి 
నేను నావికుల కంటబడకుండా కురాళ్ళ 
కెలా దారి చూపగలను ? వాళ్ళకు పట్టు 
బడి పోగలను కదా?" అన్నాడు సమీ 
రుడు అనుమానంగా, 

'“'నీకా అనుమానం వద్దు. నువ్వూ 
పట్టుబడిన కు. రాళ్ళలో ఒకడుగా కలిసిపో. 
కురాళ్ళ సంఖ్య విషయంలో నావికులకు , 
అనుమానం కలగవచ్చు. అయినా, ఆప్‌ . 
ఒక తమాషాగానే వుంటుంది. సరే, 
నువ్విప్పుడు సము.(దయానానికి సిద్ధమే 
కదా ?'" అని అడిగాడు అపూర్వుడు, 

'“సిద్ధమే 1" అన్నాడు సమీరుడు. 

అపూర్వుడు సముుదం కేసి చూస్తూ 
ఈలవేశాడు. మరుక్షణమే ఉవ్వెత్తున 
లేస్తున్న అలల పై, నీళ్ళను పైకి చిమ్ముతూ 
నాలుగు గండుమీనులు లేచిపడి ఒడ్డుకు 
ఉరుకుతూ వచ్చాయి. “ఆఅపూర్వుడు 





'“నేను వీటిని మచ్చిక చేసుకోలేదు. 
విశ్వమంతటా దివ్యాత్మవ్యాపించి ఉన్నుది.. 
మానవులలో, జంతువులలో, పక్షులలో, 
సర్వపాణికోటిలోనూ ఈ దివ్య అంశ, 
ఆధారభూతంగా, అతిసూక్ష్మంగా వ్యాపించి. 


సమీరుడికి చేయి అందించాడు. ఉన్నది. ఆ అంశను స్పృశించి, సందే, 
ఇరువురూ చెరొక గండుమీనం మీదికి శాన్ని పంపామంకే, మన ఉద్దేశం, 


_ ఎక్కారు. ఆ రెండు గండుమీనులూ 
శర వేగంతో టడకేసి బయలుదేరాయి, 
వాటికి రక్షణగా రెండు వైపులా మరి 
రెండుగండుమీనులు ఈదుతూ వెళ్ళాయి. 

“' ఈ గండుమీనుల్ని ఎలా మచ్చిక 
'శచేసుకోగలిగారు ?'' అని అడిగాడు 
సమీరుడు, 


మంచిదయినప్పాడు, ఆ [పాణి మన 
సందేశానుసారం నడుచు కుంటుంది. 
నేనా నూక్ష్మ అంశం ద్వారానే, ఈ గండు 
మీనులను ఆదేశించాను,'' అని వివరిం 
చాడు అపూర్వుడు. 

''“అలాగా! మరయితే, మానవహృద 


శమ ౯ 
మ! | 


న 


యాలలోసూ మీరా సహళకారభావాన్ని, 
గాం. క్షే. 1 ట్రజశాలు 


చందమామ 





' కలిగించగలరన్నమాట!'' అన్నాడు 
సమీరుడు. 

“'మనుషులందరిలోనూ అలాంటి సహ 
కార భావాన్ని కలిగించలేము. ఎందు 
' కంకే మనిషి మిగతా జంతుజాలం లాగా 

కేవలం (పకృతికి అధీనమైనవాడు కాడు. 
మానవజీవితంలో మనసు _పథానమైన 
పాత వహిస్తున్నది. మననులో అనుక్షణం 
ఎన్నో అనుమానాలూ, ఆలోచనలూ, 
[ప్రశ్నలూ సము[ద తరంగాల్లాగా వస్తూ 
_ వుంటాయి. అయినప్పటికీ, సత్యసంధులూ, 
మాయమ ర్మాలెరుగని స్వచ్చమైన మనను 
కలిగినవారూ నా పిలుపును వినగలరు!” 
అన్నాడు అపూర్వుుడు. 


20 


ఇంతలో వాళ్ళు ఓడను సమీపించారు.'. 
చుట్టూ చీకటి.గండుమీనులకు కృతజ్ఞతలు 
చెప్పి, ఇద్దరూ ఓడలోకి ఎక్కారు. కిటికీ 
నుంచి లోపలికి తొంగిచూశారు. ఆ గదిలో 
కురాళ్ళు హాయిగా నిిదపోతున్నారు. 
ఇంకా వాళ్ళకు పానియం మత్తు వదల 
లేదు. ఆ గది తలుపులు మూసి, తాళం 
వేసి ఉన్నది. 

నిశ్శబ్దంగా, ఇద్దరూ పక్క గదిలోకి 
తొంగి చూశారు. అక్కడ ఓడ యజమాని, 
కూర్చుని తన సహచరులతో చర్చలు 
జరుపుతున్నాడు. ఆ గది నిండా, కత్తులూ, 
ఈమెలూ, కరలూ మరికొన్ని వింత 
ఆయుధాలూ ఉన్నాయి. వాళ్ళ మాటలను 
బట్టి, ఆ ఓడ సము(దపు దొంగలముళఠాకు 
చెందినదనీ, టడయజమాని దొంగల ముఠా 
నాయకుడని, అపూర్వుడు [(గహించాడు. 

“'ఆ పిల్లల తల్లిదండడులు వాళ్ళను 
వెతుక్కుంటూ వచ్చేలోగా, మనంఇక్కడి 
నుంచి వెళ్ళిపోవాలి,” అన్నాడు ముఠా 


“నాయకుడు. 


“వాళ్ళు వస్తే మాతం ఏం చేయ 
గలరు ఇ మన అనుమతి లేకుండా ఓడను. 
సమీపించ లేరు గదా ?”' అన్నాడు ఉప, 
నాయకుడు. 

“'“మనల్ని గురించి ఎవరికీ అనుమానం, 
రాకూడదు. అందుకు మనం ఏమ్మాత. 


యి 
మ్యతప్రా'టి 


చందమా నాటే 


22న 


అపవపకాశం౦ ఇవ్వకూడదు ,'" 


అన్నాడు 
నాయకుడు కోపంగా. 

వాళ్ళిద్దరూ ఆ గది నుంచి బయటకు 
వచ్చారు. అపూర్వుడూ, సమీరుడూ వాళ్ళ 
కంట బడకుండా చీకటిలో దాక్కున్నారు. 
నాయకుడు ఆజ్ఞాపించగానే అనుచరులు 
లంగరెత్తారు. ఓడ కదిలింది. నాయకుడు 


వెళ్ళి, పిల్లలున్న గది తలుపులు తెరిచాడు. 


““సము[దంలో దూకి తిమింగిలాలకు 
అహారమై పోవాలనుకుంకు తప్పు, ఈ 


కుురాళ్ళు మననుంచి తప్పించుకోలేరు గో 


అన్నాడు ఉపనాయకుడు ఉత్పాహంగా. 
ఇద్దరూ తలుపు దగ్గరి నుంచి, మరొక 
వైపుకు కదిలారు. 
'“*“ఆ6, ఇదే మంచి సమయం, నువ్వు 
వెళ్ళి, కు(రవాళ్ళ మధ్య పడుకో," 


' అన్నాడు అపూర్వుడు సమీరుడి చెవిలో. 


చేర్చాలి. 
'పాంతాల నుంచి బానిసవ్యాపా రులు 


సమీరుడు మెల్లగా వెళ్ళి కురవాళ్ళ 


. | మధ్య పడుకున్నాడు. 


''వీళ్ళను రత్నద్వీపానికే కదా తీనుకు 


వెళుతున్నాము ఇ" అని అడిగాడు ఉప 


నాయకుడు, 
““శ్రాదు. మరొక చిన్న ద్వీపానికి 
అక్కడికి నాలుగయిదు 


| వస్తారు. ఆ ద్వీపంలో మనం అడిగిన ధర 


' పలుకుతుంది! "' అన్నాడు నాయకుడు. 


చందమామ 





గది నుంచి ఏదో శబ్దం వినిపించింది. 


ఉపనాయకుడు తొంగి చూశాడు. దీపం. 
“మరీ గుడ్డిగా వెలుగుతున్నది. వాడు 


లోపలికి వెళ్ళి వత్తిని ఎగదోశాడు. 


శశ 


పలుకుతాడు. ఐదుగురు, 


| 
॥ 
॥ 


ఒక్క కురవాడు వంద దీనారాలు 
ఐదువందల 


దీనారాలు !"' అన్నాడు నాయకుడు ఉత్సా, 


హంగా మీసాలు దువ్వుతూ. 


“లెక్కలు వేయడంలో నువ్వు మరీ, 
ఆంత అధ్వాన్నమని నాకు తెలియదు. ! 


వందను ఆరుతో పెంచితే ఐదువందలెలా, 


వస్తాయి ?"' అన్నాడు ఉపనాయకుడు. 
''మూర్జుడా, కు.రాళ్ళు అయిదుగురే; 


అరుగురు కాదు,” అన్నాడు నాయకుడు. 


2] 


/ 
లీ యొ: 
ఇ వాటి 


ఇ త్న 
కి లలా యావ జ్‌నా వ 


ము. 
“తవా 


4 





'. “శాదు, ఆరుగురు !"' అన్నాడు ఉప 
నాయకుడు. 

''నువ్వు గాలిలోంచి ఒకణ్ణి కొతగా 
' సృష్టించావా ఏమిటి?" అని కోపంగా 
' అడిగాడు నాయకుడు, 
““వచ్చి నువ్వే లెక్కించి, చూడు !'' 
' అని రెట్టించాడు ఉఊపనాయకుడు. 
నాయకుడు లోపలికి వెళ్ళి, పిల్లలను 
' లెక్కించాడు. నిజంగానే ఆరుగురున్నారు, 
' నమ్మలేక. దీపాన్ని చేతిలోకి తీసుకుని 
' వెళ్ళి, పిల్లల ముఖాలను పరిశీలించి 
' చూశాడు. మరొకసారి లెక్కించాడు, 
' మరీ విచారించకు. ఎక్కువమంది 
(వుంటే మనకే లాభం. ఐదువందల దీనా 


బలి 


రాలకన్నా, ఆరువందల దీనారాలు లాభ 


సాటి కదా! ఇప్పుడు తెలిసింది కదా 
ఎవడు మూర్థుడో ? నన్ను మూర్టుడివి 


ఆ న్న అందుకు క్షమాపణ చెప్పాలి ] 


శక 


అన్నాడు ఉపనాయకుడు గట్టిగా నవ్వుతూ. 


“నన్ను మూర్జుడనడానికి నీకెన్ని 


కం 


గుండెలు?” అంటూ నాయకుడు 

నడుముకు వేలాడుతూన్న కత్తి దూశాడు. 
“నేను అనలేదు; నువ్వన్నమాటను 

నీకే అప్పగిస్తున్నాను !'' అన్నాడు ఉప 


నాయకుడు. 


““ఒక్కుసారి కాదు. వందసార్లంటాను! 


నువ్వు మూర్టుడివి! మూర్టుడివి!"' అని 


అరిచాడు నాయకుడు. 


వాళ్ళ అరుపులువిని, ఓడలోని అనుచరు 


లందరూ బిలబిలమ౦టూ అక్కడికి 
చేరారు. నాయకుడికి, ఉపనాయకుడికీ 
మధ్య ద్వేషం, పగ ఉన్నాయని తెలును 
గాని, ఇంత దారుణంగా బయటపడ 


గలరని ఎవరూ ఊహించలేదు. 


'““నీ మొండి కత్తిని చూసి హడలి 
పోవడానికి నేనేం అమాయకుళ్ణై కాను ! 
నీబెదీరింపులు నాదగ్గర సాగవు, జ్యాగత్త !” 


అని హెచ్చరించాడు ఉపనాయకుడు,. 


“'ఏమిటీ! ఇది మొండికత్తా? దాని, 
పదును చవిచూపిస్తాను, చూడు!'' అని 


అరుస్తూ నాయకుడుము౦దుకు ఉరి కాట 


సన! 
ఇతి 
్ట ం 


ఈ 


1. 


టీ 


/] 


వా. 
స్ట్‌/ నై 








ప వ 


[౨ వైజ్‌ త్ర కగు క 


ఉపనాయకుడు ఒక్క అడుగు వెనక్కు 
వేసి, మెరుపువేగంతో పక్కనున్న కత్తిని 
అందుకుని, నాయకుడి రొమ్ములోకి 
దించాడు. నాయకుడు కీచుమని అరుస్తూ 
కిందికి ఒరిగిపోయాడు. 

అనుచరుల౦దరూ, భయం౦తో, 


మౌనంగా శిలల్లా నిలబడిపోయారు |! 


ఉపనాయకుడు బిగ్గరగా నవ్వుతూ, 
“ఈ దుర్మార్గుడికి తగిన శిక్షే పడింది. 


' ఈ నిచుడు, మన పాతనాయకుళ్లి ఎలా 
' వంచనతో చంపాడో మీరు మరిచిపోలేదు 


ననన 


' కదా? నేను వీళ్ధై మోసంతో చంపలేదు. 


(పప్రాణరక్షణకే కత్తిని ఉపయోగించాను. 


' మైగా, ఐదుకూ, అరుకూ తేడా తెలియని 


, మూర్థుడు మనకు నాయకుడుగా ఉండ 
' డానికి తగడు. ఆ దుర్మార్గుడి శవాన్ని 


. |, సము[దంలోకి 


విసిరి మీమీ పనులకు 
వెళ్ళండి 1” అని ఆజ్ఞాపించాడు. 

వాడి ఆజ్ఞానుసారం కొందరు అను 
చరులు నాయకుడి మృతదేహాన్ని, సము 
(సఫల క్‌ నెట్టారు. 


న 


ష్‌ ల 


ఓడలోని కేకలు విని, గదిలోని కుర 
వాళ్ళు మేలుకొని లేచి కిటికీగుండా వెలు 
పలికి చూడబోయారు. వెంటనే సమీరుడు 
దీపం ఆర్బి, వాళ్ళతో మెల్లగా ఇలా 
అన్నాడు: ' 


తరలించుకుని వెళ్ళి, దూరద్వీపంలో 


బానిసలుగా అమ్మడానికి పథకం వేశారు. 


క శతకన జ తవ శన తస చ శక్‌ 


“సము[దపు దొంగలు మిమ్మల్ని 


నా మాట విన్నారంకే ఈ గండం నుంచి 


బయటపడే ఉపాయం చెబుతాను. 
ఇప్పుడు ని దపోతూన్నట్లు అలాగే 


పడుకుని కళ్ళు మూనుకోండి. దొంగల | 


పథకంగాని, ఇంతవరకు జరిగిన గొడవలో 


దొంగల నాయకుడు చచ్చిన విషయంగాని 
మనకు ఏమాతం తెలియనట్టుగానే 
నడుచుకోవాలి. దొంగల ఉద్ధేశాన్ని మనం 
పసిగట్టినట్టు వాళ్ళు (గ్రహిస్తే మనల్ని 


క్యకాతషవాఖు 


బంధించవచ్చు. అది మరీ అపాయం !”' 


ఆ మాటలు విని కు రాళ్ళు భయం క, 
ర్యాలతో, వ్‌మీ మాట్లాడలేకపోయారు. 
సమీరుడు చెప్పినట్టు ఆన పడుకుని 


కభ్ళుమూనుకున్నారు. ---(ఇంకా వుంది) 





ల కాల శా స టా న ననా నన క్‌ క్‌ ఇన 2 క్‌ =-౯ =. పలు ఎలే సా జత్నావనా శకము 2౫ ఒ జితం... కంజతకాలుతాలా 


4 


వై / 
“లు. 


(4 


న్‌ నో 
జ్‌ 
| 





౯ 
(నదానందముని నృష్టించిన అపూర్వుడనే విచ్శితవ్యక్షి, నమ్ముదపు దొంగలు అపహ 
రించుకుపోతూన్న ఐదుగురు కు రవాళ్లను కాపాడడానికి, నమీరుణ్ది వెంటబెట్టుకుని ఓడలోకి 
చేరాడు. ఓడ బయలుదేరింది. ఓడలో దొంగలనాయకుడికీ, ఉపనాయకుడికీ మధ్య గొడవ 
(ప్రారంభమయింది. ఉపనాయకుడు, నాయకుణ్ణి కత్తితో పొడిచి చంపాడు. ---తరవాత] 


త్రెలవారుతూండగా, ఓడలోని దొంగల చుట్టుపక్కల ఒక్కసారి కలయచూసి,, 
లొ కు 


ఉపనాయకుడు, కురవాళ్ళు పడుకున్న '*వీమిటి ! మేం ఎక్కడ ఉన్నాం? 
గదిలోకి వచ్చి, ““ లేవండి, లేవండి. ఈ నువ్వెవరు, బాబూ ?"" అని అడిగారు. 
సము[దమధ్యంలో సూర్యోదయం ఎంత “*“ నేను ఈ ఓడ యజమాని, గరళ 
అ౦ంద౦గా వుందో చూడండి," అని నాభుఖ్ధి 1" * అన్నాడు ఉపన్నాయకుడు, 
వాళ్ళను నవ్వుతూ తట్టి లేపాడు. “* ఏమిటీ ! ఓడ యజమానివా?'" అని 
సమీరుడి ద్వారా అపూర్వుడు చెప్పి (ప్రశ్నించాడు సమిరుడు ఆశ్చర్యంగా, 
పంపిన (పకారం, ధైర్యంగా కళ్ళు మూను “' నన్ను చూస్తూంకేు మీకు ఆశ్చర్యం 
కుని పడుకుని వున్న కుురవాళ్ళు లేచి, కలగవచ్చు. మిమ్మల్ని ఈ ఓడలోకి 


“చందమామ 











' తీసుకువచ్చిన పెద్దమనిషి, ఒక ముఖ్య 
మెన పనిమీద మరొక చోటికి వెళ్ళవలసి 
వచ్చింది. మిమ్మల్ని జా(గత్తగా చూను 
కునే బాధ్యత ఆయన నాకు అప్పగించి 
వెళ్ళాడు. ఇప్పుడు మీరు ఓడలో ఉన్నా 
“రన్న సంగతి మరచిపోలేదు కదా! "' 
' అన్నాడు గరళనాభుడు, 

సమీరుడు ఒళ్ళు విరుచుకుని లేచి 
నిలబడి చేతులు పెకెతి, '' ఆలస్య 
మయింది. మేము వెంటనే మా ఇళ్ళకు 
తిరిగి వెళ్ళాలి !"' అన్నాడు, 

““ఆహా,.,...హా6,'' అని రాక్షనుడిలా 
నవ్వబోయిన గరళనాభుడు, క్షణలలో 
తమాయించుకుని, ''“ఆసలు ఏ౦ జరిగిందో 


18 


క్‌ యు 


నాకు తెలియదుగాని, మీరు ఆరుగురూ 
ర్మాతి, ఒళ్ళు. మరచి న్నిదపోయారు.., 
మీకు న్మిదాభంగం కలిగించడ౦ ఇష్టం 
లేక ఊరుకుండిపోయాను. రాఠతే ఓడ 
బయలుదేరింది. రాతి తెల్లవార్లూ 
(ప్రయాణం చేసి, చాలాదూరం వచ్చే 
శాము. ఇక్కడి నుంచి మీరు ఈదు 
కుంటూ వెళ్ళి, తీరం చేరలేరు గనక, 
హాయిగా సము[ద విహారం చేయండి! ”' 
అన్నాడు గరళనాభుడు పరిహాసంగా. 

కు [రవాళ్ళు ఏమీ ఎరగనట్టు, అఆమాయ 


కంగా ఒకరి ముబజాలొకరు చూనుకో 


సాగారు. 

“' అయితే, ఇప్పుడు మా గతేమిటి ?'"' 
అని అడిగాడు సమీరుడు మళ్ళీ, 

“' కొన్ని రోజుల తరవాత, చాలా 
అనుభవం గడించి, మనం మళ్ళీ తీరాన్ని 
చేరుకుంటాం. అంతవరకు (పకృతి 
సౌందర్యాన్ని చూసి ఆనందించండి !”” 
అన్నాడు గరళనాభుడు. 

“'మీ సలహా బాగానే ఉన్నది. కాని, 
మేము కనిపించకపోతే మా తల్లి 
తండులూ, బంధుమి(తులూ బాథపడి, 
పోగలరు కదా ?'' అని అడిగాడు ఒక |" 
కుురవాడు బాధగా. 

“కొన్నాళ్ళ తరవాత మిమ్మల్స్మి చూసి, 
వాళ్ళే రెండింతల ఆనంద౦ పొందగలరు. 


గి 
స తీ, 
ఆ లా ఇర్లి 


చం దమా ప్రై 


కదా !'' అన్నాడు గరళనాభుడు బిగ్గరగా 
నవ్వుతూ, 

““మీరు చాలా మేథావంతులు ! 
అన్నాడు సమీరుడు. 

అఆ మాటలకు గరళనాభుడు పొంగి 
పోయాడు, గర్వంగా దూరంగా వున్న తన 
అనుచరులకేసి ఒకసారి చూశాడు. ఆతర 
వాత కురవాళ్ళను గది నుంచి వెలుపలికి 
తీసుకువచ్చాడు. మిగతా అయిదుగురు 
కుురవాళ్ళూ, సము[దంలో సూర్యోదయ 
“దృశ్యాన్ని చూసి ఆన౦దిస్తూండగా, 
సమీరుడు, అపూర్వుడి పిలుపు విని 
అటుకేసి తిరిగి చూశాడు. అక్కడ 
ఎవరూ కనిపించలేదు. ఎడమ వైపుకు 
వంగి చూశాడు, అపూర్వుడు ఒక గండు 


మీనం మీద నిలబడి ఉన్నాడు. ట్‌ 


గండుమీనం ఓడను అనుసరించి, ఈదు 
కుంటూ వన్తున్నది ! 

“దొంగల గుప్పిటనుంచి బయట పడా 
లని (ప్రయత్నిస్తున్నట్టు పసిగట్టారం కే, 


వాళ్లు మిమ్మల్ని హింసించగలరు. ఇప్పుడు 


దొంగలు మీతో మంచిగా వున్నారంకే 


దానికి కారణం మీ ద్వారా వాళల్ళేదో 


సాధించాలని ఆలోచిస్తున్నారనే ఖావిం 
చాలి. వర్తకుల ఓడ ఒకటి ఇటుకేసి 
వస్తుందనీ, దానిని దోచుకోవాలనీ గరళ 
నాభుడు రాతి అనుచరులతో చెప్పడం 
విన్నాను. వాళ్ళ పథకం విజయం కావ 
డానికి మిమ్మల్ని ఉపయో గించుకోవచ్చు. 


వాళ్ళ పథకం మనకు స్పష్టంగా తెలిసిం, 


గళ 
ఆ (1. 


న్‌ా స ఎనొవ 
బ్య 1 “| ర్ట. 





'ఆ౦ందరూ ఖభోజన౦ 





దంటే మనం ఏదైనా చేయవచ్చు. అంత 
' వరకూ వాళ్ళతో అతి జాగ త్తగా వ్యవహరిం 
చాలి!'' అని హెచ్చరించాడు అపూర్వుడు. 


““బాబూ, అలా ఇంకా కొంచెం కిందికి 


వంగిచూశావంకు, అమాంతంసము[ద్రంలో, 


పడి, తిమింగిలాలకు ఆహారం అయిపో 
గలవు. ఇక్కడ మేము ని కోసం కాచు 
కుని వున్నాం, రా," అని కేక వేశాడు 
గరళనాభుడు నవ్వుతూ. 

వెంటనే సమీరుడు గరళనాభుడి కేసి 
తిరిగి నవ్వుతూ, వాఖి సమీపించాడు. 
చేయడానికి 
ళ్‌ య్పున్యారు. అప్పుడు సమీరుడు, 
““అవును, మీరీ ఓడలో ఏం చేస్తారు?''అని 





20 


అమాలతి ననా నక నన ప్రవననానాన ర ఆ అతల వనన 


అడిగాడు చాలా అమాయకంగా ముఖుం౦ 
"పెటి, 
కి 


మారోజులు బాగులేక ఇటీవల మా టడను 

సము.దపు దొంగలు దోచుకున్నారు !.'' 

అన్నాడు గరళనాభుడు. 
''“దుర్మార్లులు !'' అన్నాడు సమీరుడు, 


''మేము'సముద్ర వర్తకులం నాయనా, 


కు దుర్మార్గులు, నాయనా! 


నిరాయుధులుగా వున్న సమయం చూసి 
ఆ దుర్మార్గులు హఠాత్తుగా మామీదికి దాడి 
జరిపారు. చీమలకైనా హాని తల పెట్టని 
మాలో పలువురి ప్రాణాలు కూడా తీశారా 
కరో్కోటకులు !"' 
ఎంతో విచారంగా, 

''అయో్య్యోపాపం! మీ మంచితనంమాకు 


్‌ బనానా... నాన ననా క 


అన్నాడు గరళనాభుడు 


తెలుస్తూనే ఉన్నది. లేకుంకే ముకూ్కూ 


మొహం తెలియని మా ఆరుగురిని 


య. 


ఓడలోకి అనుమతించి, ఉచితంగానే. 


భోజన సదుపాయాలు కల్పించి, 


ఇలా 


సము [(్రయానానికి తీసుకువెళుతున్నా 


రంశు, మీరు నిజంగానే 


పరమ దయా 


మయులు! అదిసరే, మరి మీరిప్పుడు 


వ్‌ం చేయాలనుకుంటున్నారు ట్ట! 
అడిగాడు సమీరుడు. 


ఆని 


“' మొదట ఒక ద్వీపాన్ని చేరుకుంటాం, 
అక్కడ కొంత ధనసంపాదనకు మార్గం 


పటన న 


ట్ర యయ 


,"" అని గరళనాభుడు 


ఇంకేదో అనబోయేంతలో, సమీరుడు 
అడ్డుపడి, “అదెలా సాధ్యం? ఈ ఓడలో 
_ మేము ఆరుగురం తప్ప సరుకులేవీ 
' కనిపించడం లేదే!'' అని అడిగాడు 
_ చిన్నగా నవ్వుతూ. 
“'“ఆహా....హా....కు(రాడివైనా తమా 
' షాగా మాట్లాడుతున్నావే! ఇప్పుడు మన. 
ఓడలో సరుకులు లేవుగాని, మీరు కాస్త 
సాయం చేశారంకే మనం ఆ ద్వీపం 
చేరేలోగా కావలసినన్ని సరుకులు సంపా 
'యించగలం!*" అన్నాడు గరళనాభుడు.. 
“ఏమిటీ! ఈ నడిసము[దంలోనా |! 
అదెలా సాధ్యం? అయినా, కురవాళ్ళ 
మయిన మేం చేయగల సహాయం సమీపిన్తుంది. అప్పుడు మీరు వాళ్ళతో, 
ఏమిటి ?'" అని అడిగాడు సమీరుడు, “మా ఓడ మీద సము[దపు దొంగలు పడి, 
“'మా ఓడను దోచుకున్న దొంగల దోచుకున్నారు. ఆ దొంగలు మా పెద్దలతో 
_ఓడ త్వరలో ఇటు కేసి వస్తుంది. మనం సహా నావికులందరినీ చంపి వెళ్ళారు," 
ఆ ఓడను సమీపించగానే, ఆపదలో అని చెప్పి దీనంగా విలపించాలి. మీ, 
వున్న సూచనగా నల్లజెండాను ఎగుర మాటలు నమ్మి ఆ ఓడలో నుంచి కొందరు, 
వేస్తాను. మీరు ఓడలోని గదుల బయట మన ఓడలోకి వస్తారు. వాళ్ళను మీరు 
నిలబడి, ఆ ఓడలోని వాళ్ళకు వినిపించే తిన్నగా మేము కూర్చున్న గదిలోకి తీనుకు 
| విధంగా గొంతెత్తి రక్షించమని ఆర్తనాదం రావాలి. అపైన జరగవలసింది మేము 
| చేయాలి," అన్నాడు గరళనాభుడు, చూనుకుంటాం!'' అన్నాడుగరళనాభుడు. 
*“'“అఆ తరవాత ?'' అని అడిగాడు “అద్భుతమైన ఆలోచన !'* అన్నాడు 
సమీరుడు. ఒక కురవాడు. 
“'మీ ఆర్తనాదాలు విని వర్తకుల వేషా “'పథకం౦ం బాగున్నది కదా! మాతో 
లలో వున్న దొంగల ఓడ మన ఓడను సహకరించార౦ కు మిమ్మల్ని తగి? _ 


లాటి 





స 


ఖ్‌ 
కై లలా సావి జ్‌ లా కీ 


చందమామ = 2 క 





విధంగా సత్క్మరించగలం 1!" అన్నాడు 
గరళనాభుడు. 

“చాలా సంతోషం. ఆకమైన, మీరు 
| ఆ వర్తకుల్ని ఏం చేస్తారు?" అని అడి 
' గాడు సమీరుడు. 

గరళనాభుడు పెదవులు బిగబట్టి, 
కొంతసేపు మౌనంగా ఆలోచించి, గటిగా 
నిట్టూరుస్తూ, “* ఆ దుర్మార్గులు చేసిన 
' ఘోరమైన అపకారానికి వాళ్ళను హత 
మార్చినా పాపంలేదు., కాని, వాళ్ళను 
' చంపడానికి నామనసు అంగీకరించడం 
లేదు. అందుకే, వాళ్ళ ఓడను దోచుకుని 


దానిని సము[దంలో ముంచి, వాళ్ళను. 


బందీలుగా పట్టుకుని వెళ్ళి బానిసల 





గై 


సంతలో అమ్మేస్తాం. చంపడ౦కన్న్య | 


వాళ్ళను బానిసలుగా వికయించడం 
వాళ్ళపై దయచూపినట్టకదా!'' అన్నాడు 
గరళనాభుడు. 

బానిసలసంత అన్న మాట వినగానే 
కురవాళ్ళు భయకంపితులయ్యాారు. 

అంతలో గరళ నాభుడి ముఖ్యాను 
చరుడు లోపలికి వచ్చి, ''ఓడ కనిపిం 
చింది!” అన్నాడు అమితోత్చాహంగా. 

''శభాష్‌! మన ఓడను-త్వరగా దానికేసి 
నడిపించండి. ఆ ఓడలోని మనుషులు 


కనిపించగానే, మనవాళ్ళు తెద్దను కుర. 


వాళ్లకు అప్పగించి, ఎదుటివాళ్ల కంటబడ 
కుండా ఒక గదిలో దాక్కోోవాలి, వెళ్ళు!” 


అని ఆజ్ఞాపించాడు గరళనాభుడు, 


గరళనాభుడూ, కురవాళ్ళూ భోజనం 
ముగించి, గదినుంచి బయటకు వచ్చారు. 
దూరంలో వర్తకుల ఓడ కనిపించింది. 
కొంతసేపు వాయువేగంతో (పయాణంచేసి 
వర్తకుల ఓడను సమీపించగానే, నాయ 
కుడి ఆజ్ఞానుసారం, దొంగలు తెడ్లను 


కు[రవాళ్ళకు అప్పగించి, లోపలికి | 


వెళ్ళారు. 


సమీరుడు, ఓడ తెరచాప కొయ్యకు 


ఆనుకుని వున్న పలకమీదికి ఎక్కి, 


వర్తకపు ఓడలోని వాళ్ళకు కనిపించే 





ఓడ దగ్గరికి వచ్చింది. ఇద్దరు దృఢ 






దొంగల ఓడలో నుంచి ఒక సము[దపు జా . 
కాకి, ఎగిరి వెళ్ళి వర్తకపు ఓడలో వాలడం [| 
సమీరుడు గమనించాడు. దాని. ద్వారా 
వాళ్ళకు అపూర్వుడేదో సందేశం పంపి 
నట్టు సమీరుడు (గ్రహించాడు. 
అంతవరకూ అటూ ఇటూ తిరుగు 
తూన్న గరళనాభుడు తెరచాపకొయ్యకు. 
నల్ల జెండాను కట్టి సమీరుడితో, బా రా 
““ఆ కడలోనుంచి వచ్చే వర్తకుఖ్ధి, వాడీ నన ననా జా 
సహవర్తకుల్చ్సీ మేమున్న గదిలోకి తీనుకు ఇ అ (నో 
వచ్చే బాధ్యత నీది!'” అని హెచ్చరించి, 
తన అనుచరులతో సహా లోపలి గదిలోకి 
వెళ్ళి కూర్చున్నాడు, 
సమీరుడు గొంతెత్తి, “రక్షించండి! కాయులు ఒక పొడవాటి పలకను తెచ్చి, 


| యు. 


ఈల! య క హ్‌... నా 1 య 
కాటి వా జ. న? 

/ లె న యా క క్‌ వనన - 
ఖా వా | (వా రా కన్‌ 
న యాాోాాయాటే 2 టా క 7 
క. భు | న్‌. ల్‌ వే ఆ [1 ||| 
బే. గ్‌! న 
గ. (ఇ 


లా 


, | రక్షించండి! '' అని కేకలు పెట్టాడు. రెండు ఓడలను కలుపుతూ వేశారు. 


ఆ కేకలు విని వర్తకపు ఓడలోని గదిలో వర్తకుడ్తూమరి నలుగురుదృథఢ కాయులూ 
నుంచి పెద్దమనిషిలాగా ఉన్న ఒక ఆ పలకమీదుగా నడిచివచ్చి, దొంగల| 
వర్తకుడు బయటికి వచ్చాడు. ఆయనకు ఓడలోకి దిగారు. వర్తకుడు సమీరుణై 


ఇరువైపులా దృథకాయులయిన అంగ మెల్లగా, “ఎక్కడా దుర్మార్గులు ?'" అని. 


రక్షకులు కొందరున్నారు. అడిగాడు. 
“ఈ టఓటఉడలో మేము ఆరుగురు సమీరుడు దొంగలు దాక్కున్న గదిని 


కు(రవాళ్లమే ఉన్నాం. మావాళ్లనందరినీ, చూపుతూ, ''రండి బాబూ, రండి.దొంగలు 


సము దదపు దొంగలు హతమార్చి వెళ్ళారు. వదిలివెళ్ళిన విలువైన సరుకులు ఇంకా. 
మమ్మల్ని రక్షించండి, రకించండి !''" కొన్ని ఆ గదిలో మిగిలి ఉన్నాయి. వాటన్ని 


_ అని సమీరుడు అరిచాడు. క టినీ మీరు తీసుకుని, మమ్మల్ని మా 


వర్తకుల ఓడ మరుక్షణమే దొంగల ఇళ్ళకు చేర్చండి, అదేచాలు !'" అన్నాడు 
బిగ్గరగా. 


నాకు య్‌ ఫా ళి 


చందమామ. లాల 


జ్‌ 





' డానికే మేము వచ్చాం!'"' అంటూవ ర్తకుడు 

' దొంగలున్నగదినిసమీపించి, రెప్పపాటులో 
'దాని తలుపులు మూసి తాళంవేశాడు, 
' ఆ తరవాత ఆయన కిటిక్రీగుండా లోపలికి 
(తొంగి చూస్తూ, '“'దుర్మార్గులారా, మీపాపం 
' పండింది. నాతోపాటు పాతికమంది దృఢ 
' కాయులు నాకు రక్షణగా ఉన్నారు. 
| మీరెందరి ఓడలో. దోచుకుని, అమాయకు 
లను వేధించి కూరంగా సముదం పాలు 
' చేశారు. 'ఆ పాపఫలితం ఇప్పుడు అనుభ 
వించక తప్పదు. తప్పించు కోవాలని 
(పయత్నించారంకు ఆక్షణమే మీ ఓడను 
భస్మంచేస్తాం. మావద్దపీపాలనిండాఓడను 
| తగలబెట్టడానికి కోవలసినంత నూనె 
' ఉన్నది. కిక్కురుమనకుండా కూర్చోండి. 
' రేపీపాటికి తీరం చేరుకోగలం౦, అంత 

వరకూ మీకు తిండిలేదు. తాగడానికి 

మంచినిళ్ళు మూూత౦ ఇస్తాం. కూర్చున్న 

చోటునుంచి కదిలారో పాణాలు దక్కవు. 
జాగత్త !'" 















అని హెచ్చరించాడు. 


“భయపడకండి మిమ్మల్ని రక్షించ. 


_గలిగావు?"" 


ల ల నా 
[= ( ॥ | క | 


దొంగలున్న గదిచుట్టూ ప'ది.మ:.౦ ది 
దృథకాయులు కాపలాగా నిలబడ్జారు. 
మరి కొందరు దొంగల ఓడను తాళ్ళతో 
తమ ఓడకు కటి బిగించారు. కు[రవాళ్ళు 
పట్టరాని అనందంపాందారు. సమీరుడు 
అపూర్వుడికోసం చుట్టుపక్కలపరిశీలించి 
చూస్తూండగా, వర్తకుడు, “నాయనా, ఒక 
సము[దపు కాకితో ఎలా సందేశాన్ని పంప 
అని అడిగాడు అతని వెన్ను. 
చరుస్తూ. ; 
“*“ఆఅఆ సందేశం నేను పంపలేదు. 
మమ్మల్ని రక్షించడానికి వచ్చిన ఒక దివ్య, 
పురుషుడుప౦పాడు!'*” అన్నాడు 
సమీరుడు. 
“'ఎక్కుడా మహానుభావుడు ?'' అని . 
అడిగాడు వర్తకుడు, 
“నాకూ తెలియదు. కాని, ఆయన 
త్వర లోనే మీ దగ్గరికి రాగలడు,'* 


_ అన్నాడు సమీరుడు. 


ఓడలు రెండూ వేగంగా తీర౦ళకేసి 
బయలుదేరాయి, 





సమీరుఖ్ధి ఘన౦గా న సమీ అతడికి ల క తెలుసు. "| 
యచన 





(అపూర్వుడి ఆదేశానుసారం, నమీరుడు, నమ్ముదపు దొంగలపాలై న ఐదుగురు కుురవాళ్ళను 
కాపాడడానికి ఆయనతోపాటు గండుమీనం మీదెక్కి ఓడను చేరుకునా డు, వర్తకుల ఓడను 
దోచుకోవడానికి గర ళనాభుడి నాయకత్వంలో నము (దపు దొంగలు వేసిన పథకం బెడిసకొట్టింది. 
వరకుల సాయంతో నమీరుడూ, అయిదుగురు క్‌ [(రవాళ్ళూ తీరం చేరారు. _-తరవాత] 


సురక్షితంగా తిరిగివచ్చిన పి పిల్లల ను 
చూసి, వాళ్ళ కలకం పటా. పత 
మి[తులూ అమితానంద౦ చెందారు. 
దుర్మార్గులైన సము[దపుదొంగలు పట్లు 
బడడంతో, [ప్రజలందరూ పరమానందం 


' చెంచారు. రాజు దొంగలను కారాగారంలో 


బంధించి, ఐదుగురు కురవాళ్ళ 


, ధైర్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. 


రుడి తెలివితేటలనూ, ధైర్యసాహసాలనూ 


అందరూ వేనోళ్ళ పొగిడారు, 
సమీరుడికి వారి పాగ ఉలు ఇబ్బంది 
కలిగించాయి, ఎందుకంపే, అపూర్వుడి 
కరుఖణవక్లి, కురవాళ్ళను సము[దపు, 
దొంగల నుంచి సమీరుడు రక్షించగలి | 
గాడు. తాను అపూర్వుడి చేతితో కేవలం 
చిన్న ఆయుధం మాృాతమే అన్న విషయం. 












' తరవాత, 
| పంలో వును [పశాంత స్థలానికి ఒ౦టరిగా 
వెళ్ళాడు, ఎకా[గచిత్తంతో ఎప్పుడు 
పిలిచినా వస్తానని అపూర్వుడు 
' ఇచ్చాడు, 


ప్‌ 


సత్కారాల హడావుడి సద్దుమణిగిన 


సమీరుడు తము ఇంటి సమీ 





నూట 
ఇప్పుడు ఆయనను చూడా 
లనుకుని, సెలయేటిపక్కన వున్న బండ 
కూర్చుని, అపూర్వుళ్లి తలుచుకుని 





కళ్ళు మూసుకోబోయాడు. ఆ క్షణమే, 


అన్న మధురకంఠస్వరం వినిపించింది. 
“" మందహాసంతో ఎదుట నిలబడిన 


| అపూర్వుఖ్జి చూడగానే సమీరుడు చేతులు 


జోడించి నమస్కరించాడు. 


1 





“'సమీరా, నువ్వు నన్ను చూడాలను 
కున్నదానికి ముందే నేనూ, నిన్ను చూడా 
అనుకున్నాను. అందుకే ఇలా వచ్చాను,'' 
అన్నాడు అపూర్వుడు. 

సమీరుడు చాలా సంతోషంగా, ''ఆహా 
ఆహా....! '* అన్నాడు తప్ప మరేమీ 
ట్రాడ లేకపోయాడు, 

“'మనం అనుభవిస్తూన్న ఈ ఆనందాన్ని 
(ప్రజలందరికీ పంచాలి. ముఖ్యంగా మి 
(గ్రామంలోని పేద (ప్రజల పరిస్థితి మరీ 
దీనంగా ఉన్నది. తినడానికి తిండిలేక, 
కటుకోవడానికి బట్టలేక, రోగాలకు వైద్యం 
చేయించుకోలేక కటికదరి దంతో పాళ్ళు 
అలవికాని బాధలు అనుభవిస్తున్నారు. 
నువ్వు వాళ్ళకేమెనా సాయం చేయ. 
లేవా ?'' అని అడిగాడు అపూర్వుడు. 

“నేనేం సహాయం చేయగలను, స్వామీ! 
నాకూ వాళ్ల బాధలు పోగొట్రాలనే వున్నది. 
అయితే, వాళ్ళ బాధలన్నిటికీ మూలం 
దరిద్రం. ధనం వుంకే తప్ప, నేను వాళ్ళ 
దరిదాన్టి, బాధలనూ పోగొట్లలేను. మరి 
నా దగ్గర థనం లేదుకదా?" అన్నాడు 
సమీరుడు. 

“నీకు కావలసిన ధనం నేను సమ 
కూరుస్తాను. అదిసరే, నన్ను స్వామీ. 
అని పిలువకూడదని ఎప్పుడో చెప్పాను. 
మరోసారి అలా పిలిచావో నేను, ౯ 

















గ్‌ నాక కన స్‌ 


| య 
శవ 








మందలిస్తూన్నట్లు. 

“మి అజ్జను పాటిస్తాను, మితమా! 
'అంతకూ నాకు ధనం ఎలా సను 
కూరుస్తావు?'' అని అడిగాడు సమీరుడు. 

““నేను ఓడలో ఉన్నప్పుడు, సముద్రపు 
. దొంగలు, శిలాద్వీపంలో "దాచిన నిధిని 
_గురించి మాట్తాడుకోవడ౦ విన్నాను. 
దాదాపు పదేళ్ళకితం, ఒకానొక యువ 
రాణి, పెళ్ళి చేసుకుని, అత్తవారింటికి 
వెళుతున్నప్పుడు పెద్ద దొంగల ముఠా 
వాళ్ళపైబడి ఆభరణాలను దోచుకున్న 
దట !"' అని అపూర్వుడు ఇంకేదో చెప్పబో 
యేంతలో,. సమీరుడు అథడ్జుపడి, *' అవు 
నవును. ఆ దోపిడీని గురించి మా పెద్దలు 
కూడా తరచూ కథలు కథలుగా చెప్పు 
కునేవాళ్ళు ! '' అన్నాడు పట్టరాని ఉళి 
హంతో, 

'' నిజమే! మణులు మాణిక్యాలు 
పొదిగిన వరాణి ఆభరణాలనూ, 
ఇతరుల నుంచి దోపిడీ చేసిన మరిన్ని 
అమూల్యమైన నగలనూ, బంగారాన్ని 
దొంగలుశిలాద్వీపంలోనిగుహలోదాచారు. 
అంతలో హళఠాతుగా వాళ్ళమథ్య 
ఎర్చ్బడి, దొంగలు రెండు ముఠాలుగా చీలి 
పోయి, ఒకరిపై ఒకరు కతులు దూశారు, 














నిధి తమకు చెందాలంకు తమకే చెంచా 


చం.దవమామ 


క్‌ 


లని ఇరు వర్గాల మథ్య ఘర్షణలు బయలు 
దేరడంతో, ముఠావాళ్ళుగాని నిధిని, 
వశపరుచుకోలేకపోయారు, ఇటీవలజరిగిన, 


ఒక ఘరణ లో ఒక ముఠాదొంగలు, శతు 


వర్ధంలో చాలామందిని హతమార్చారు, 


ఏదో కొందరు మాతమే తప్పించుకుని పారి 
పోయారు. జయించిన ముఠాకు చెందిన 


దొంగలనే నువ్వు మొన్న రాజుగారికి 


అప్పగించావు. వాళ్ళు వర్తకుల ఓడను 


దోచుకున్న తరవాత ఆ నిధిని వశ 
పరచుకోవాలని పథకం వేశారుగాని, 


ఆ దురాశాపరులందరూ ప్రస్తుతం జైళ్ళ 


పాలయ్యారు [1 '' అన్నాడు ' అపూర్వుడు. 


చిన్నగా నవ్వుతూ. 











''అ౦శకే సురక్షితంగా వున్న ఆ నిధిని 


ఇప్పుడు మన౦. వశపరచుకోవచ్చన్న 
మాట!” అన్నాడు సమీరుడు. 


_ అపును, 





' ఎంతోకాలం నురక్షితంగా వుండే ఆవకాశం 
' లేదు, ఎందుకంకు పాణాలతో తప్పించు 
| కున్న దొంగలకు తవ 
పాలయ 
ఆ నిధిని వశపరచుకోవడానికి త్వరపడ 
వచ్చు,'* అన్నాడు అపూర్వుుడు, 





ఎ) శ్యతువులు జైళ్ళ 
రని తెలియగానే, 





వాళ్ళు 


''అదిసరే, మనంఆ శిలాద్వీపాన్నికను 


' గానడం ఎలా ?” అని అడిగాడు సమీరుడు. 


''మొన్న మనల్ని ఓడదగ్గరికి తీసుకు 


వెళ్ళిన గండుమీనాలకు ఆ శిలాద్వీపం 


20 





ఎక్కడున్నదీ తెలుసనుకుంటాను. 








ఆలోచనలను పసిగట్టి, వాటికి అనుగు 
ణంగా నడుచుకునే స్నెహితులు ఆ గండు 
మీనాలు, ఈ విషయంలోనూ అవి మనకు 
తప్పకుండా. సాయపడగలవని భావిసు 








న్సాను ] 


డానికి తగిన. సమయం," 
అపూర్వుడు. 

ఆమాటలు విని సమీరుడు అమితో 
తృాహంతో, ''మనతోపాటు ఆ ఐదుగురు 
మి[తులను కూడా తీసుకువెళదామా? 
మిమ్ముల్ని చూడాలని, మీతో కలిసి సాహస 





యాత చేయాలనీ వాళ్ళు కుతూహల, 


పడుతున్నారు," అని అడిగాడు. 
అపూర్వుడు కొంత సెపు ఆలోచించి, 
సబెనని చెబ్బ వెళ్ళిపోయాడు. 


అనుమతి తీనుకుని, వాళ్ళను వెంటబెట్లు 


కుని మరునాడు సాయంకాలం సము[థ 


తీరానికి బయలుదేరాడు, ఐదుగురు 


మి[ళులూ అపూర్వుఖి చూడడానికి 





ఉరకలు వేసే ఉత్సాహంతో వచ్చారు. 
వాభ్ళుసము దతిరం చెరేసరికి అపూర్వుడు 
అక్కడే ఉన్నాడు, కురవాళ్ళు ఆయనకు 
నమస్కరించారు. అపూర్వుడు చిరు 
నవ్వుతో పలకరించాడు, 








నా 
= 


రేపు నిండు పున్నమి, మనం 
శిలా ద్వీపా న్వేషణ కు _బయలుదేర' 
అన్నాడు 


సం తా | 
చందమామ 
శవాల ఏక్‌ అ కటా వరా 
వ. టు న. జ , "అనా? 





కనని ననననికా లా అలా ననన స “కలనా 


గ్‌ చో 
వళ 


ఉ 
లై లలా ఒయాయజతా 4 












వెన్నెలలు వెదజల్లుళ డగా ,అపూర్వుడు 
ఒక్క్టక్షణ౦ కళ్ళుమూసుకుని గండు 
మీనాలను స్మరించాడు. మరుక్షణమే 
అలలకు ఆవల (పశాంతంగా ఉన్న 
, సము[ద జలాలను పెకి చిమ్ముతూ గండు 
మీనాలు ఎగిరి దూకడం కనిపించాయి, 
కొంత సేపటికల్లా అవి తీరాన్ని సమీపించి, 
(ప్రయాణానికి సంసిద్ధతను తెలియజేసే 
విధ౦గా వింత ధ్వనులు 
వాటిలో పెద్దదిగా ఉన్న గండుమీనం వీపు 
మీదికి అపూర్వుడు చేరాడు. ఆయన 
ఆజ కాగానే, సమీరుడూ, ఐదుగురు 
మిత్రులూ వెర్వేరు గండుమినాల మిదికి 
ఎక్కి కూర్చున్నారు. మరో పన్నెండు 
గండుమీనాలు వాళ్ళకు రక్షణగా 
వ వచ్చాయి. అన్ని కలిసి కట్టుగా సముుదం 
లోకి దూసుకుపోసాగాయి. 
అపూర్వుడు ఎక్కిన గండుమీనం౦ 
మిగతావాటికి దారి చూపుతూ ముందు 
ఈదసాగి౦ది. (ప్రశాంతంగా ఉన్న 
సము[దం మిద గాలి మెల్లమెల్లగా వ్‌ 
సాగింది. అపూర్వుడి తలకు పైన కొన్ని 
సము[(దపుకాకులు గిరికీలు కొడుతూ ఎగర 


90 0చేసి, 








తేజాయి, 








సాగాయి. అలాచాలా సేపు.ప6 ॥ 
' చందుడు నడినెత్తిమిదికి వచ్చిన సమ 
| యానికి, వాళ్ళు సముదజల౦ మధ్య నిటా 





చందమామ . లీ 





రు గా నిలబడిన రాక్షనులగుంపులాగా రని 
పెంచే శిలాద్వీపాన్హి సమీపించారు. గండు 
మీనాలు ఆ శిలలను ఆనుకుని ఆగాయి. 


అపూర్వుడూ, అయన ఆరుగురు 


మితతులూ గండుమీనాలపె నుంచి దిగి 


తా 
మ 


శిలాద్వీపంలో అడుగు పెట్టారు. పెద్దపెద్ద 
మండల వంటి ఫ్‌ ల్రల మధ్య అసంఖ్యాక |, 
మైన గుహలు కనిపించాయి. సము[దపు 


దొంగలు దాచిన నిధి ఏ గుహలో 
ఉన్నదో తెలునుకోవడం ఎలా? 
అంత సులభంగా కనిపించలేదు. 
_కురవాళ్ళు ముందున్న గుహలోపలికి 


తొంగిచూశారు. అక్కడ ఏదో తళతళా. 
మెరుస్తూ కనిపించడంతో, సమీరుడు వంగి, 


వే 


అపి. 








మెల్లగా గుహలోపలికి జొరబడ్డాడు. చుట్టూ 
_ చీకటి, నేల చిత్తడిగా ఉన్నది. సమీరుడు 
మోకాళ్ళ మీదికి వంగి, ముందుకు పాక 
|, పాగాడు. కాని, గుహలోపలి బొరియలలోని 
_పొములు బుస్ఫు మనడ౦తో వాడు 
' భయపడి వెనక్కు వచ్చేశాడు ! 
'“సరే,ఇప్పుడు ఎలాగో ఈ శిలాద్వీపాన్ని 
కనుగొన్నాం. మరొకసారి వచ్చి, నిధిని 
| నింపాదిగా వెతికి వెలికి తీయవచ్చు, 
|, ఇప్పుడు తిరిగి వెళ్ళిపోదాం," అన్నాడొక 
కు[రవాడు సమీరుణ్ణి ఓదారున్తూ. 

'" ఆరవకండి!'' అని సైగచేసి, “ఈ 
బండచాటున దాకు్కుుందాం రండి, "" 
అంటూ అపూర్వుడు ముందుకునడిచాడు, 








(౮2 


క్షణంలో ఏడుగురూ. గుట్టు చప్పుడు, 
కశాకు౦డా, పెధ్రబ౦డ "చాటున 
దాక్కున్నారు. 

బండకవతలి వైపునుంచి, ఎవరో బిగ్గ |, 
రగా నవ్వడం వినిపించింది. అపూర్వుడు 
ఆ శబాన్ని జా గత్తగా వినసాగాడు. 

“'“ఈనాటికి, అంకు పది సంవత్చరాల 
తరవాత, మన కోరిక నెరవేరింది. మన 
కలలు ఫలించి, నిధి మనవశమయింది. 
మనకు అడ్డుపడిన శతువులు ఈపాటికి 
నరకంలో ఏడుస్తూ సపుంటారు |" అన్న 
కఠోర కంఠస్వరం వినిపించింది, 

“'అందరూ నరకంలో లేరు, గురూ, 
ఇంకా కొందరు జైళ్ళలోనే ఉన్నారు!” 
అన్నాడు మరొకడు నవ్వుతూ, 

'“'ఆలస్యం చేయకండి. త్యరగా మనం 
నిధిని పడవలోకి చేర్చాలి !'' అని అజ్ఞా 
పించాడు ఒకడు దృఢమైన కంఠస్వరంతో, 

''నాకు ఆకలి వేసున్నుది. మొదట. 
కడుపునిండా తినాలి. అ తరపాతే మరొక 
పని. మన వశమైన నిధి రెక్కలొచ్చి 
ల ద డికీ ఎగిరిపోదులే !'' అ న్నా యు 
ఇంకొకడు, 

“ముందు, వచ్చిన పని పూర్తిచేయండి. 
నిధిని పడవలోకి చెర్చి, ఆ పిమ్మట 
కావలసినంత తినవచ్చు, తాగవచ్చు 1!" 
అని ఆజ్ఞాపించాడు మొదటివాడు. 





నంయనమూచు యహ. 








అపూర్వుడు బరడల మధ్య మ వ 


_ గుండా తొంగి చూశాడు. బండకు అవతలి 
వైపున ఐదుగురు దృఢకాయులు నిలబడి 
' ఉన్నారు. నగలు నిండిన మెస్టెైలు గుహ 

లోపలి గోతులలో ఉన్నాయి. సము[దపు 
దొంగలు ఆ పెక్సైులను ఒక్క్కాక్కటిగా 
వెలుపలికి తీసి, పడవలోకి చేర్చడం 
' కనిపించింది. 
వాళ్ళ సని పూ 
అపు పట్టింది. 
' “సరే, ఇప్పుడు రండి భోజనం 
వేద్దాం !' అని అజ్ఞాపించాడు వాళ్ళ 
నాయకుడు. య 
ఇద్ధరు దృఢ కా లు, పాతల 
| నిండుగా వున్న వంటకాలనూ, పిపాల 
నిండా వున్న పానీయాన్ని పడవ నుంచి 
దించి, తెచ్చి ఒక చదునైన బండ మీద 
పెట్టారు. వాటి చుట్లూ కూర్చుని దొంగలు, 
' సంతోషంగా తింటూ, తాగుతూ, ఆడుతూ, 
పాడుతూ పట్టరాని ఆనందంతో విచ్చల 








'రికావడానికి అరగంట 








విడిగా (పవ ర్రించసాగారు. కొంత సెపటికి 


న. జ్‌ 





సద్దుమణిగింది. వాళ్ళందరూ సృహ 
కోల్పోయి అలాగే న్మిదపోయారు ! 

''రండి, మనం తప్పించుకో వడాని కిదే | 
సరైన తరుణం 1!” అన్నాడు అపూర్వుడు 
ముందుకు నడునూ, 

''గండుమీనాలతెక్కడ ?'' ,అన్నాడు. 
ఒక కు(రవాడు. 

“అవి సము[దంలో హాయిగా ఉన్నాయి. 
అయినా, మనం ఇప్పుడు అమూల్యమైన 
నిధిగల ఆ పడవలో [ప్రయాణం చేధ్ధాం!'" 
అంటూ అపూర్వుడు దొంగలు తెచ్చిన 
పడవకేసి చేయి చూపుతూ అటుకేసి, 
నడిచాడు. 

కురవాళ్ళు అమితోత్సాహంతోపరుగున | 
వెళ్ళి, పడవలోకి ఎక్కారు. మరుక్షణమే 
గండుమీనాలు వచ్చి, తమ తలలతో . 
పడవను ముందుకు తోశాయి. కురరవాళ్ళు 
తెడ్దను ఆందుకున్నారు.సము(దపుదొంగలు 
తప్పతాగి, స్పృహతప్పి పడిపోయిన శిలా 











ద్వీపాన్ని వదిలి, పడవ తీరం కేసి వేగంగా |. 


కదలసాగింది. --(ఇంకావుంది) | 





[అపూర్వుడనే విచిత వ్యకి క్రి 


నము దపు దొంగల 





పాలైన ఐదుగురు కు రవాళ్ళను, 


నమీరుడి ద్వారా రకించి, దొంగలను రాజుగారికి అప్పగించాడు, మరొక ముఠా దొంగలు 





నిధిని తెచ్చుకోవడానికి శిలాద 
ర్వుడూూ నమిర 





' కళ్ళిరవాళ్ళు పడవలో తీరం కేసి రావడం, 


సము[దతీరంలో చేరిన ,.[[గామ[ప్రజలు 
“చూశారు... పరమదుర్మారులయిన, 
సము[దదపుదొంగల ను ఉపాయంతో 
' బంధించి, రాజుగారికి అప్పగించిన సమీ 
రుడూ, అతడి మి[తులూ, మళ్ళీ దేని 
కోసమో సముదంలోకి వెళ్ళారన్న వార్త 
అప్పటికే చు ట్రుప 
వ్యాపించింది. 


పక్కల [గావాలకు 


0పానికి చేరి, అక్కడే తాగి మత్త 
స్కా అతడి మత లూ నిధిత్రోీనహా పడవలో బయలుదేరారు. తరవాత] 


“చందమామ 





లో పడిపోయారు. అవూ 


పడవను దూరం నుంచి చూసిన (గామ 
(పజలు కొందరు, ““సమీరుడూ, అతడి 
మితులూ వస్తున్నారు!” అని ఉత్సా, 
హంగా కేకలు వేస్తూ, విషయాన్ని 
అందరికీ తెలియజేయడానికి [గామంలోకి 
పరుగులు తీశారు. 

సముద్రతీరానికి కొంతదూరంలో, ఒక 
అందమైన ఉద్యానవనం మధ్య చిన్న 
భవనం ఒకటి ఉన్నుది. విశాంతి తీసుకోవ 














' డానికి. ఎప్పుడైనా అక్కుడికి రావడం 
రాజుకు అలవాటు. ఇప్పుడు కూడా రాజు 
ఆ వి[శాంతి భవనంలోనే విడిది చేశారు. 
కురవాళ్ళు, తీరం చేరుతున్నారన్న వార్త 
రాజుకూ అ౦ది౦ది. ఆ కురవాళ్ళ 
ముఖ్యంగా సమీరుడిపట్ల రాజుకు 
భిమానం. అందుపల్ల 
ఆయనకూ వాళ్ళను చూడాలనిపించింది. 

' వెంటనే రాజు గుృురం మీద సము[ద 
_తిరానికి బయలుదేరాడు. ఆయన వెంట 
అంగరకకులు వచ్చారు. రాజు సము[ద 
తీరం చేరేలోగా, కురవాళ్ళ తల్లి 
ద౦[(డులూ, బంధుమిళులూ, త్రళర 
| గామన్తులూ అక్కడ చేరారు. వాళ్ళం 


న. 















దరూ రాజును చూడగానే గౌ రవం౦ంతో. 


నమస్కరించారు. 


''కురవాళ్ళు ఎక్కడికి వెళ్ళారో [ 


తెలుసా ?'' అని అడిగాడు రాజు [గామ 
శఅదను, 

వ్‌ 

““ తలియదు 





వెళ్ళారో, ఎందుకు వెళ్ళారో, ఎవరికీ | 


తెలియదు!" 
వినయంగా. 
సముదంలో పడవ అంచున కూర్చుని, 


అన్నాడు (గామ పెద్ధ 


(ప్రయాణం చేస్తూన్న అపూర్వుడు,తీరంలో 


రాజో, 


[గామ (పజలూ గుమిగూడిన 


విషయం (గహించి, సమీరుడితో “'ఇక 
నేను వెళతాను. 
తీసుకు వెళుతున్న ఈ నిధిని పేద పజల 
బాధలు పోగొట్టడానికి ఉపయోగించమని 





రాజుగారితో చెప్పు," అన్నాడు. 
సమీరుడు, అపూర్వుుడికి భక్తిత్‌ 





నమ 


స్కరించాడు. అయినా, అతని మననులో. 


అపూర్వుడు అప్పుడే వదిలి వెళుతున్నాడే 


అని కొంత విచారం కలిగింది. ఆ సంగతి 


(గహించిన అపూర్వుడు, నీ మి[తమా, 
ధైర్యంగా వెళ్ళు. అంతా మంచే జరుగు 
తుంది. నిధి దొరికిందన్న ఆనందంలో, 





శిలాద్వీపంలో స్పృహతప్పి పడిపోయిన, 
దొంగలను గురించి మరిచిపోవద్ధునుమా! 
మరణించ. 


వళ సు అలాగే వదిలేస్తే 





క 
వా 


చందమామ. 






' గలరు, వాళ్ళను కాపాడమని రాజుగారికి 
చెప్పు,'' అంటూ పడవపై నుంచి, పక్కనే 
' ఈదుతూ వస్తున్న గండుమీనం మిదికి 
' ఉరికాడు, వెంటనే ఆ గండుమీనం పడవ 
' నుంచి దూరంగా, వెళ్ళసాగింది. నమీ 
' రుడు అటుకేని తిరిగి చూశాడు, రెప్ప 
' పాటులో అది అమిత వేగంతో బాణంలా 
దూనుకు పోసాగింది! 
పతన, , నది నము[చభంలొో కలు 

సున్న ప్రాంతాన్ని నేరింది,. అలలు 
శక్కువగా ఉండడంవల్ల, అక్కడి జలం 
(ప్రశాంతంగా ఉన్నది. దృథకాయులయిన 
[గాముస్తులు కొందరు నీళ్ళలోకి దిగి, 
' క్మురవాళ్ళు పడవలో న్నుంచి, గట్టు చేర 

' డానికి సాయపథ్జారు, 























క వూ! 


ను. ణే క్త 
న 


సమీరుడు రాజుకు ప నమున్య రించి, 
దొంగలు చాచిన నిధిని ఎలా తీనుకు 
వచ్చింది ఆయనకు క్లుప్తంగా చెప్పాడు. 
పడవ దగ్గరికి వెళ్ళి, పెస్టెైలనిండా వున్న 
నగలనూ, విలువైన ఆభరణాలనూచూసిన 
రాజా, అనంధాళ్ళర్యాలకు ఆఅవపధులు లేవు. . 
ఆ నిధిని పేదల బాధలు పోగొట్టడానికి, | 
ఉపయోగించగలమని, నమీరుడికి 
ఆయన హామీ ఇచ్చాడు, అందుకు తగిన. 
పథకాలు ఆలోచించమని, రాజు నఘీరుఖ్లి 
కోరాడు, | 

“ప్రభూ, ఈ నిధిని తము విశ్రాంతి, 
భవనంలోనే దాచండి. ఆది అక్కడే, 
నురకిత౦ం గా ఉంటుంది," అన్నానా 










































వ! 


1 గో విధించవలసి వుంటుంది. ఎందఠెందరో 





“+ | కుటుంబాలనుసర్వనాశనం 
4 ' కరాతకులకు అది సరైన శిక్షే అవుతుంది. 
“ట| సరే, నీ ఇష్టానుసారం, వాళ్ళను మొదట 
ఆ ఇక్కడికి తీసుకువద్ధా 





యకులను, హింసించి చంపి, ఎన్నో. 
చేసినఆపరమ 





నాం. అ తరవాత 
యసమ్మతమైన నక్ష వేద్దాం, '' అని 











4. // రాజు, అంగరక్షకులవైపు తిరిగి, వాళ్ళల్లో 





శ 


“అలాగే చేద్దాం,” అన్నాడు రాజు 

తల పంకిస్తూ. 
''మరొక ముఖ్య విషయం (ప్రభూ, 

' అన్నాడు సమీరుడు. 

““ ఏమిటి ?'' అని అడిగాడు రాజు. 


““విలాద్వీపంలో చిక్కుకుపోయిన 








' తీసుకురావాలి 1'' అన్నాడు సమీరుడు. 

;, “ఎందుకూ? వాళ్ళను అక్కడే 

వదిలేస్తే విం?'" అని అడిగాడు రాజు. 

'“చచ్చిపోతారు (ప్రభూ 1!" అన్నాడు 
' సమీరుడు, 

“వాళ్ళను అక్కడి నుంచి కాపాడి 

| తీనుకువచ్చినా, శ సుర ణి. క్షే 











20 





' సము[పు దొంగలను అక్కడి నుంచి. 


-. ఒకడి వ్వారా ఠరాజథా నికి సందేశం 
పంపాడు. 


ఆఅ తరవాత రాజాజ్ఞపకారం, నిధిస్‌ 





భటులు రాజుగారి విశ్రాంతి భవనంలోకి 
' తరలించారు. 


మధ్యాన్నానికి రాజధాని నుంచి యాభై 
మంది సైనికులతో, రెండు పెద్ద పడవలు 
నదీ సంగమం దగ్గరికి వచ్చి చేరాయి... 
సమీరుడూ, అతడి మితులూ, సెని 
కులకు శిలాద్వీపానికి దారి చూపడానికి 
ముందుకు వచ్చారు. ఖాళిగా వున్న 
తాము వచ్చిన దొంగల పడవలో, 
సమీరుడూ, అతడి న లూ, సేనా 
నాయకుడూ ఎక్కి కూ' ఫ్పిన్నారు. వాళ్ళ 
పడవముందూ, దాని వెనక మైనికులున్న 
రెండు పడవలూ శిలాద్వీపం కేసి బయలు 
దేరాయి, 

వాళ్ళు శిలాద్వీపాన్ని సమీపిస్తూండ గా, 
















అప్పుడే వెస్తినారుతున్నది.. నడనలను 





సన 











ఎక్కడ అపి, లంగరు దించాలో సమీ 


రుడు సూచించాడు. అక్కడికి కొన్ని 


' గజాల దూరంలోనే పెద్ద పెద్ద బండలు 


ఉన్నాయి. 
హఠాత్తుగా ఒక రాయి దూనుకువచ్చి, 


' సమిరుడి దగ్గర నిలబడిన "సీ నానాయ 


కుడి పక్కన పడింది! దాని నుంచి 
చప్పున పక్కకు తప్పుకున్న "సినా 





' నాయకుడు, “ఆ మూర్థులు మనల్ని 
, ఎదిరించాలను కుంటున్నారు ! '”” అని, 
బండల కేసి తిరిగి, 
' పోఠాడినా, మా నుంచి తప్పించుకోలేరు, 
' మీరు ఐదుగురే వున్నారు. మేము యాఖె 
మంది మైనకులం వచా ఎం, మర్యాదగా 
'లొంగిపొం డి. నామాట విని, లొంగి 


“మీరు ఇంత 







పోయారంకశే, మీకు విధింబే శిక్ష కూడా. 
అంత కఠిన౦గా వుండదు. ఎదురు, 
తిరిగారో, చావు తప్పదు 1!" అని గంభీర, 
స్వఠంతో గట్టిగా హెచ్చరించాడు. 
అయినా, నాళ్ళు బాణాల్లా రివ్వు 
రివ్వున వచ్చి పతసాగాయి. రాను, రానూ 
వాటి ఉధృతం ఎక్కువయింది. 
““ఊ6....వదలం౦డి ! '' అని అభ్హాపి0 
చాడు సేనానాయకుడు. 
మరుక్షణమే, రాళ్ళు వస్తూన్న దిక ట్‌ | 
కేసి ఒక్కసారిగా యాభై బాణాలు, 
అటుపైన కాళ్ళు పడడ౦ ఆగి, 
షోయింది. పడవలు, నులభంగా బండ 
అను సమీపించాయి ! | 



































| శాపలాగా వుంచి, మిగఠా నలఖభైమందిని,. 
 అదుగురు చొప్పున ఎనిమిది జట్లుగా 
విడదీసి, వాళ్ళను ద్వీపాన్ని ఒక్కసారిగా 
చుట్టుముట్టి, గుహలన్నిటినీ వెదకమని 





సమీరుడూ, అతడి మి(తులూ. 





ల య శ న్‌ పడవలో నిలబడి, జరుగుతూన్న దానిని, 


'“సమ్గీరా!'" అన్న మధుర కంఠస్వరం 


“౬౧| విని సమీరుడు ఉలిక్కిపడి, ఆ పిలుపు. 





మి[తులూ ఇక్కడే పడవలో కూర్చొండి. 


మేము ఆ దుర్మార్గులను పట్ధి బంధిస్తాం! 
' అంటూ కిందికి దిగాడు, 





సేనానాయకుడు లొంగి పొమ్మని 
మళ్ళీ ఒకసారి దొంగలను గట్టిగా 
"హె ౦చాడు. అయినా, అటువైపు 
నుంచి సమాథానం వీదీ రాలేదు. సైని 
చూశారు. కాని, దొంగలజాడ లేదు. 

“వాళ్ళు వ గుహలోనో దాక్కుని 
'వుంటారు !'' అని సేనానాయకుడు, పది 
నుంది మఘైనికులను ద్వీపముఖ౦లో 


22 




















ం వినిపించిన దిక్కుకేసి 


ఎత్తయిన బండల పెకి ఎక్కి 





రాకాడు. 
అపూర్వుడు ఒక బండమీద చిన్నగా 


ననన మాతను లా నవ్వుళూ నిలబడి వున్నాడు. 
సినానాయకుడు సమీరుడితో, ఆ 


“'సము[దపు దొంగలు, ద్వీపం తూరుప్పు 
దిక్కున ఉన్న సొరంగంలో దాక్కుని 
వున్నారు. కాలయాపన కాకుండా, ఆ 
సొరంగాన్ని వెతికించమని సేనానాయ 
కుడితో చెప్పు," అన్నాడు అపూర్వుడు, 

సమీరుడు అమితోత్సాహంతో, పడవలో 
నుంచి, కిందికి దూకి, కణ౦లో సేనా 
నాయకుణ్ణి సమీపించాడు, 

''నిన్ను పడవలోనే ఉండమన్నాను 
కదా ఎందుకిలా వచ్చావు?" అన్నాడు 
సేనానాయకుడు ఆప్యాయంగా. 

“'నిజమె. అయినా, మీకొక ముఖ్యమైన 
విషయం చెప్పవలసి వచ్చింది. దొంగలు 








అయిదుగురూ, ద్వీపం తూరుపు దిక్కున 
























దొంగల నుంచి ఎలా. 





వుల సొరంగంలో తతంథ ల తనున (క 
మీరుడు. 





ఈన్యాణా ౫ ర రు 
“అ సంగతి నీకెలా తెలిసింది? 





అని అడిగాడు సేనానాయకుడు, 


' “మొదట నిధిని ఎలా కనుగొన్నామో, 
ట్టి ఎంచుకున్నా రా, 
ఆలాగే ఇప్పుడు ఇది కూడా తెలిసింది 1!" 





తాగ సమీరుడు భిన్హృణా శ నవు తూ, 





క కరత యు. వెంటనే 


అతడు పదిమంది ఫైనికులను సమీరుడు 
నూచించిన సొరంగం కేసి నడిపించాడు. 
సొరంగథ్వార ౦ సమీపించగానే, 


“*మీరు 
దాక్కున్న స్థలం తెలిసిపోయింది. ఇప్పు 
తఉయినా గుట్టుగా లొంగిపోత్రారా? లేక 








' మాచేత చావాలనుకుంటున్నారా ? '' అని 





హెచ్చరించాడు సేనానాయకుడు మళ్ళీ. 

'“'చావు నూకు కాదు; మీకు. ఎవరైనా 
సొరంగంలోకి అడుగు పెట్టారో, ప్రాణాలు 
దక్కవు, జాగత్త! *”” అని హెచ్చరిం 
చాడు, సారంగంలోని దొంగలనాయకుడు. 














మరుక్షణమే సొరంగంలో, ఆ చివరి 
నుంచి భయంకర కంఠస్వరం విని 
పించింది: “ఈ సారంగం భయంకర 
మైన త్రాచుపొాములకు నిలయం. 
మీరిక్కత ఇంకొక్క నిముషం ఆగారో 
భయంకరమైన చావు తప్పదు !'" 

(తాచుపాములకన్నాభయ౦కర౦గా. 
ఉన్న ఆ కంఠస్వరం విని బొంగలు గడ 
గడ వణికిపోయారు. త్రాచులకు నిలయ 
మైన ఈ చీకటి సొారంగంలోకి మానవ 
మాతుడెలా వచ్చాడు? ఇది గుహను 
ఆఅవపహాంచిన భూతం హెచ్చరిక కాటు 
కథా ! అని హడలిపోయారు వాళ్ళు. 

““లొంగిపోదాం !'' అన్నాడు దొంగల 
ధొంగలు ఒకొ ఒక్కరు గా, సారంగం 
నుంచి, చేతులు పైకెత్తి మెల్లగా బయటకు 
రాసాగారు. తలలు వంచుకుని, నిలువెల్లా. 
వణికిపోతూ సేనానాయకుడి ఎదట నిల 
బడిన థొంగల రెక్కలు విరిచికట్టారు 
ఫెనికులు,. (ఇంకావుంది). 























సటకా రొ. |. 4, 
మ. 1. 
1న. ట్‌ 


టా నాక! 


శ టీ క్ష వ! ఆక. త టా శో 
ల త. కొ |. = ల 
మనా ఇనా 1 | ను క 
1 వా ప లాటా. కానా నా నాకా ల్లూ. 1 
| చ ఏ స్ట | వలల గ్‌ లే 
వం లే కోల 
/ జ కశ టీ | గ బం ల / 
1 గ్‌ 0 టి... అన్‌. మ్‌ శ 
4 (జం యాం | కశ టా, క 
తం న్స్‌ 
ప . గ్య వా 


రు మ (. భః ఖ్‌ 
చత! (మే ో 
లీ 


[అపూర్వుడు, నమీరుఖణ్ధి బందిపోటు దొంగలనుంచి రక్షించాడు. అపూర్వుడి ఆదేశానుసారం 
నమీరుడు, నమ్ము దప్పు దొంగల పాలయిన ఐదుగురు క్మురవాళ్ళను కాపాడాడు. శిలాద్వీపంలో క 
దొంగలు దాచిన నిధిని, అపూర్వుడి కోరిక మేరకు (పజోపయోగ కార్యాలకు ఉపయోగించ 
మని, నమీరుడు రాజుకు అప్పగించాడు, నమ్ము దప్పు దొంగలు బందీలయ్యారు,-- తరవాత) 


దొారదోపిడీలు జరిపే బ౦దిపోటు 
దొంగలూ, వర్తకుల ఓడలను దోచుకునే 
సము[దపు దొంగలూ బందీలుగా పట్టు 
బడడంతో రాజ్యంలో వొంగల భయం 
తొలగిపోయింది. అద్భుత శక్తులుగలదివ్య 
పురుషుడెవరో, మంచివారికి రక్షణగా 
ఉన్నాడన్న వదంతి పుట్టడంవల్ల, దుఠ్మా 
ర్గుల దుండగా లు తగ్గాయి. ధర్మవర్తను 
డయిన రాజా, 


సమీరుఖ్ధి తన సలహా 


దారుగా నియమించుకున్నాడు. రాజ్యంలో 


ఎలాంటి సమస్యలూ లేకుండా కొంతకాలం 
జరిగింది, 
అపూర్వుడు హిమాలయాలను చేరి 


నచానందముని - తప పస్ఫు చేసుకుంటూన్న | 
గుహ సమీపంలోనే థ్యానంలో గడప, 


సాగాడు. ఈవిషయం ఒక్క సమీరుడికి 
మాతమే తెలుసు. ఏక్షాగచి త్తంతో ఎప్పుడు 


తలుచుకున్నా మరుక్షణమే ఎదట (ప్రత్యక్ష. 











, మయ్యేటట్టు, అపూర్వుడు స మీరుడికి 
/ వరమిచ్చి వెళ్ళాడు. 
ఒకనాడు, హిమాలయాలలోని సదా 
' నందముని, అపూర్వుుళ్లి దగ్గరికి పిలిచి, 
“'నాయనా, నీకు పూర్వం, మహాను భావు 
లైన ఎందరో మునులూ, యోగులూ కఠిన 
' మైన తపస్సు ఆచరించి యోగవిద్య 
లెన్నిటినో అభ్యసించి, పరిపూర్ణత సాధిం 
చారు. వాటినే నువ్వు మళ్ళీ ఇప్పుడు 
ఆచరించవలసిన అవసరంలేదు. అయితే, 
విశిష్టమైన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిన 
ముఖ్యమైన బాథ్యత నీకున్నది. నేను 
“సాధించిన యోగశక్తిలో కొంత నీకు 
| పసాదిస్తున్నాను. దానిని నువ్వు మానవ 


ఇభ” 


18 


““నేను మొదటినుంచి చేస్తున్నది అదే 


' కదా! తమ కోరికకు భిన్నంగా (పవర్హించి, 


నేను తమకు నిరాశ కలిగించలేదుకదా !"' 

అన్నాడు అపూర్వుడు వినయంగా. 
'“'లేదు. నాయనా,నా సంకల్పాలన్నిటినీ 

నువ్వు నెరవేర్చావు. నిన్ను చూస్తూంకేు 


_ ఆనందంగా ఉన్నది!'* అన్నాడు ముని. 
(ప స్తు త౦.. 
రాజ్యంలో అన్నీ సవ్యంగానే సాగుతున్నవి*.. 


'ధన్యుఖ్లి, మహాత్మా! 


(పజలే వాటిని పరిష్క రి.ంచుకోవాలి. 
మానవ జీవితంలో [(పయత్త్షం [పథధానం 


కదా! పోరాడితేగాని అభివృద్ధి సాధించ 


లేమన్న విషయం మీకు తెలియనిదా, 
మహాత్మా !”' అన్నాడు అపూర్వుుడు, 


''నివన్నుది నిజమే. అమిునా, మానవ 


స్వభా వ౦ చాలా క్రిష్టమైనది... శాంతి 
యుతంగా జీవితం సాగించడం౦ కొందరికి 
సాధ్యపడదు. ఎప్పుడూ, ఏదో ఒక సమస్య 


కావాలి. అప్పుడుగాని అలాంటి వాళ్ళకు 


నిదపట్టదు క అన్నాడు ముని.. 


అపూర్వుడు ,మునికేసి, ఆదుర్హాగా 


చూస్తూ, “'అంక్సే, అలాంటి వ్యక్తులెవరైనా 


ప్రన్తుత౦ దురాగతాలకు పూనుకుంటు. 
న్నాఠరా?'* అని అడిగాడు. 


చవందమా 


జాతి అభ్యువయానికి ఉపయోగించాలి!" 
, అన్నాడు. 


' చిన్న చిన్న సమస్యలున్నాయి, అయితే, 


న 


భర 
సక్‌్‌ జ ల న్న 
న. 





| 


“అవును, నాయనా. అలాంటి వాళ్ళు, 
నువ్వు మంచి మార్గానికి మళ్ళించిన బంది 
పోట్లూ, సముదపుదొంగలకన్నా అపాయ 
కరమైనవాళ్ళు. బందిపోట్లూ, దొంగలూ 
మామూలు మనుషులు. అయితే, ఇప్పుడు 
నేను చెబుతూన్న వ్యక్తులు సమాజంలో 
పెద్ద మనుషులు. కొందరికి కావలసినంత 
అధికార బలం వున్నది. మరికొందరికి 
అత్యధికమైన ధన బలం ఉన్నది. ఇంకా 
కొందరికి అపరిమితమైనబుద్దిబలం కూడా 
ఉన్నది! '" అన్నాడు ముని నిట్టూరుస్తూ. 
“వాళ్ళు ఇప్పుడేం చేయనున్నారు ?*' 


అని అడిగాడు అపూర్వుడు ఆదుర్దాగా, 


'“'“ఆఅ సంగతి నువ్వే కని పెట్టాలి. నేనొక 
సారి మానవజాతి భవిష్యత్తు గురించి 


_ ఆలోచిస్తూ, అలాగే ధ్యానావస్థలోకి వెళ్లాను. 


అప్పుడు నో దివ్యదృషప్టికి ఒక దృశ్యం 
గోచరించింది. ఇద్దరు పెద్దమనుషులు ఏదో 


ఆపవి,త కార్యం గురించి రహస్యంగా 


ఆలోచించడం తెలి యవచ్చింది. ఆ 
ఇద్దరిలో ఒకరిని మాతం నేనెరుగుదును. 


' అతడు రుదపురి పథాన మంతి. వారిరు 


వురూ రేపురాతికి మళ్ళీ రహస్యాలోచన 


జరుపనున్నట్లు తెలిసింది. కాని, వాళ్ళ' 


పథక౦ వివరాలు తెలియలేదు. నువ్వు 


(పథానమం౦తతి ఇంటికి వెళ్ళి, అక్కడి 


పరిస్థితుల గురించీ, వాళ్ళ దుష్తపథకం 
చు స ౬ 


లో ౦దనూ 


గురించీ తెలునుకోవాలి !'' అని చెప్పి సదా 
నందముని అపూర్వుఖణ్ణి ఆశీర్వదించాడు. 
వ ఫ్‌ ఖ్‌ 
సోయంకాలమయింది. రు (దపు రి లోని, 
దేవాలయాలలో గంటానాదాలూ, శంఖారా 


వాలూమారుమోగాయి, రాజపాసాదానికీ, 
ప్రధానమంత్రి భవనానికీ మధ్య బ్రహ్మాండ 
మెన వటవృక్షం ఒకటి ఉన్నది. ఆ వట 
వృక్షం కొమ్మలచాటున దాక్కున్న 
అపూర్వుడు, (పప్రథానమంతి భవనంలోకి 
(ప్రవేశించడానికి అఆవకాశంకోసం ఎదురు 
చూసున్నాడు. 

రాజ్ఞపాసాదం ముందు కొందరు 
అనందోత్సాహాలతో ఏవో మాట్లాడుకుంట:? 


గఆాగ్‌3 1 లా 





వాళ 


| 


వ 
ఓ 
















ఖు] . 


జీ 
మమ . 
/ గ్‌ 
ం 
ం. | భి 
శ 


న్య 


. అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్నారు, 












అటుగా వచ్చిన ఒక వ్యక్తి, ఎదురుపడిన 
రాజోద్యోగిని, ''ఏమిటి విశేషం? ఎందుకీ 
హడావుడి ?'”' అని అడిగాడు. 

““వమున యువరాణి కృష్ణ్టకుమారిగారు 
'లావణ్యపురినుంచి తిరిగివస్తున్నారు. ఆమె 
తన మేనమామ లావణ్యపురి రాజు జయ 
వర్మ దగ్గరికి వెళ్ళి ఆరునెలల తరవాత 
అప్పుడే వస్తున్నారు. అందుకే ఈ కోలా 
'హలం!'' అన్నాడు రాజోద్యోగి. 

“మరి కొంతసేపటికి చక్కగా అలంక 
రించిన అందమైన వఏినుగు అంబారీ మీద, 
బంగారు గొడుగు నీడన యువరాణి కృష్ణ 
కుమారి రాజ్మపాసాదాన్ని సమీపించింది. 


20 


క! 





ఆమె ఎక్కిన ఏనుగుకు ముందూ, వెనకా 


రెండు వినుగుల మీద నలుగురేసి చెలి 
కత్తెలు కూర్చున్నారు. వినుగులకు 
ముందూ, వెనకా ఇరువైపులా గురాలమీద 
రకకభటులు వచ్చారు. 

ముందు చెలిక త్తెలు దిగి, యువరాణి 
వున్న వినుగు దగ్గరికి వెళ్ళారు. మావటి 
వాడి సూచన పపకారం,యువరాణి ఏనుగు 
మెల్లగా కిందికి వంగింది. భటులు ఒక 
మెత్తటి ఆసనాన్ని తెచ్చి ఏనుగు పక్కన 
వేశారు. యువరాణి ఆసనం మీదికి దిగి, 
ఆ తరవాత నేలపై అడుగు పెట్టింది. 


అప్పటికే అక్కడికి చేరిన రాజు విశ్వ' 


పర్మ మందహాసంతో కుమార్తెకు ఎదురు 
వచ్చాడు.తం।డి కనిపించగా నే యువరాణి 
అనురాగంతో చేతులు సాచింది. 

“బా తల్రీ,'' అంటూ రాజు ఆమెను 
ఆప్యాయఐగా పలకరించాడు, 


యువరాణి కృష్ణకుమారి. రృుదపురి 


రాజు విశ్వవర్మ ఏకైక సంతానం. యువ 
రాణిపసిపాపగా ఉన్నప్పుడే తల్లి మరణిం 
చింది, కాని, రాజీ ఆ తరవాత వివాహ 
మ్లాడడానికి అంగీకరించలేదు. రు. దపురికి 


పొరుగు రాజ్యమైన లావణ్యపురి రాజు | 


జయవర్మ, యువరాణికి మేనమామ, 


ఆయనకు సంతానం లేదు. కాబట్టి ఆయన 
తన సోదరి కుమా రెను తన కుమా ర్తెలా 





దీనిని ఎంతకాలమని 


' భావించసాగాడు. సోదరి మరణించడంతో 

ఆ అభిమానం ఇనుమడించింది. ఆందు / 

వల్ల (ప్రస్తుతం యువరాణి కృష్ణకుమారి 
ఇరుగుపొరుగు రాజ్యాలయిన రుదప్పరికీ, 


మామ జయపర్మను తం(డిలాగానూ, 


లావణ్యపురిని తన సొంత రాజ్యంలాగానూ 
ఆమె భావిస్తుంది. ఆందుకే అక్కడ ఆర్హు 


నెలలు గడిపి తిరిగివస్తున్నది ! 
యువరాణి. మెడలో ముత్యాలహారం 
మథ్య మిరమిట్లు గొలుపుతూన్న అద్భుత 


జ్‌ శ్‌ ౯4 
మణిని చూసి, రాజు, '“'ఏమిటిది?'' అని (థ్రీ. 


అడిగాడు అమి తాశ్చర్యంతో, 

““నేను లావణ్యపురి నుంచి నురిగీత 
సంపన్నురాలిగా తిరిగివచ్చాను, నాన్నా!” 
అస్నుది యువరాణి. 

రాజు అమె కంఠహారంలోని మణిని 
చేతితో తాకి, పరిశీలనగా చూన్తూ, ““ఇది 
అద్భుతమైన చం్యదకాంతమణి కాదు 
కదా?'" అని అడిగాడు. 

“అవునునాన్నా, ఇదిచం దకాంతమతో. 
అలంకరించుకో 
కుండా ఖజానాలో దాచడం? పెగా, 
ఇప్పుడు మన రెండు రాజ్యాలలోనూ, 
శాంతి భృదతలకు లోటు లేదు. అందు 
వల్ల, ఇదే శుభతరుణంగా భావించి, మామ 
చంద్రశాంతమణితో' ఒక (ప్రత్యేక నాధం 


జాదద మూదు ఆ 


నాన్నా !'' అని అడిగింది యువరాణి. 





'జయాంని! నొ మెడలో నేశాడు: బావుందా 


“'మీ మామ చాలా గొప్పవాడు తల్రీ,'' 
అంటూ రాజు యువరాణిని ఆప్యాయంగా 


దగరికి తీసుకున్నాడు, 
ఖే 


ఫి జ్ర వ 


*ఉ బన్నాళ్ళూ నీకంటబడ కుండాదూరంగా 
వున్న అదృష్టం, ఇప్పుడు నిన్దు సమీపించ , 
నున్నది. చేయిసాచి అందుకోవడమే. 
తరువాయి!" అన్నాడు మాంటతికుడు ' 


పరమానందంతో, 
వ. మౌనంగా వింటున్నాడు. 
'“'“ఆఅయితే, అదృష్టం దానంతట అదే 
నీ దగ్గరికి వచ్చిందనుకుంటున్నావేమో 


1 


హా 


జ 4, 
మ 


మనను మార్చాను, 


14 క! - 
క ఖా 
న | ( న్‌! | 
ము! 
+ మ శ క . 
( ఫ్య " 
౪ . 
నల క్ష! | లో 
క! జ యము య్‌: ప లోల జ క 
టా ఇ ॥ కావాలా ణి 





' అది నిజం కాదు. నేనునా న... కిని 


(ప్రయోగించాను. లావణ్యపురి రాజు 
ఆయనకు తెలియ 
కుండానే, ఆయన మనసులో, చంద 
కాంతమణిని యువరాణి కృష్ణకుమారి 


| మెడలో వేయాలన్న కోరికను పుట్టిం 


చాను,'' అన్నాడు మాంతికుడు గర్వంగా 
ముసి వేళ్ళతో గడ్ధం దువ్వుకుంటూ. 
“'అలాగా! మీ శక్తిని నేనెరుగుదును 
మహాత్మా !'' అన్నాడు _పధానమంతతి. 
మాంధతికుడు మహాత్ముడా? పరమ 
"దుర్మార్గుడు ! అనుకున్నాడు చాటునుంచి 
వొ ల సంభాష 
అపూర్వుడు. 


ఇలు వింటూన్న. 


“'జయవర్మకుగాని, వశ్వవర్మకుగాని, 
చందకాంతమణి గొప్పదనం తెలియక్ష 
పోవతం మన అదృష్టం. (ప్రపంచంలోని 


న... 
మ. 
- 
న. 
అశ ఆఫ, 
| 

| 

త్త 

శీ 

ఇ 

న 


విలువైన మణఖు్సులలో అదొక్కటి అన్న 


విషయం మాతమె వాళ్ళకు తెలును. 
ఆ మణి అద్భుతశక్తులను గురించి వాళ్ళ 
కేమాతం. తెలియదు,'' అని బిగ్రరగా 
నవ్వబోయి, చప్పున, ఆఫప్పు కున్నాడు 
మాంతికుడు,. 

దాదాపు గంటసేప్ప వాళ్ళిర్రువురు 
రహస్య ఆలోచనలు జరిపారు. వాళ్ళ 


అల 


౮ సంభాషణలు విన్న అపూర్వుడికి అక్కడి 


విషయాలన్నీ అర్హమయ్యాలయి., పథాన. 


మంతీ, మాంతికుడూ చిన్ననాటి స్నేహి 


తులు. బాల్యంలో వాళ్ళిదధ్ధరూ ఒకే గురు. 


కులంలో ఒకే గురువు వద్ద విద్యనభ్య 
గురువుకు గురువు, 
అద్భుత శక్తులు గల చందకాంతమణిని, 


సించారు, వాళ్ళ 


అనాటి లావణఖ్యుపురి రాజైన ఈనాటి జయ 


వర్మ తాతకు బహూకరించాడు. ఆ రోజు 


న! 


నుంచి మూడు తరాలుగా, లావణ్యపురి. 


రాజకుటుంబానికి చెందిన ఖజానాలోనే 
ఆ చందకాంతమణి పడి ఉన్నది! 
మా.(తికుడు ఒకనాడు [పాచీన తాళ 
ప్యత [గంథాలను పరిశీలిన్తుండగా ఒక 
రహస్యం బయటపడింది. చందకాంత 
ముఖి అద్భుతశక్తులు గలదనీ, దానిని 


చందమామ్న 


యు. టం ంహనల 
యమా కక్ష క (| 


వాత న 
ఇ అ. 
ని టే 
తా 

ల 


క్ష 


జ 
ని ఇ 
నో లా వాట్‌ నేనా స్త చ 
జ్‌ ౬ జమా” జు కళకి! టీ క్‌ పాల. వో , ల 
జ్‌ - తి క భాం కా = 
ం | క్‌ జి ళ | [ఆ 
. శ జ న ' అహో ఆశతో 
న్‌. గ్య ట్‌ ళో ళా 
క ] తం 
న్వు క ల జా మ! నే నం గ న 
శ ల వాల |! హా 
న్‌ మా 
ఖః భా 
క! 


ల! 


సశ 
టీ. 





ధరించి, కొన్ని ప్రత్యేకపూజలు జరిపినట్ట 
యితే, రాజులందరికీ చ్మకవర్తి కావచ్చు 
' నన్న విషయం తెలిసింది, ఆ క్షణం 
నుంచి, ఆ చం ద్రకాంతమణిని ఎలాగైనా 
తన కైవసం చేసుకోవాలని మాంతికుడు 
తెగ ఆలోచిన్తున్నాడు. వాడు వ్యాన 
రాజు జయవర్మను దర్శించి, యువ 
కృష్ణకుమారి దుష్టశక్తి _పభావానికి నం 
వున్నదని, ఆమెను రక్షంచుకోవాలం౦కేు, 
ఆమె మెడలో విలువయిన మణిహారం 
వేయాలనీ చెప్పాడు. మేనక్షోడలి మీది 
ఆఅఆభిమాన౦ - కారణంగా, జయవర్మ 
। వెంటనే, చం[దకాంతమణి పొదిగిన 
హారాన్ని ఆమె మెడలో వేశాడు, అయితే, 
ఆయన దుష్టశక్తి _పభావం విషయం 
ఆమెకు చెప్పలేదు. 
|, తన మంతశ కిని (ప్రయో గించి జయ 
| వర్మ మనసులో మార్చు తెచ్చానని, 
' అందుకే ఆయన విలువయిన చంద 


' కశాంతమణిని వదులుకోవడానికి సిద్ధపడ్డా 


డనీ, సూర [కరు వ ధానమ౦ న్‌్‌ ర్‌ 


శ గ్ల 


కల్పించి. చెప్పాడు. మంతి అ మాటలు 
నమ్మాడు. మంతవేత్త ' అయిన తన 
స్నేహితుడి సహాయంతో, తాను గొప్ప, 
చ[కవరర్తి కావాలని, పథధాని కలలు కన 
సాగాడు. అయితే, చం[దకాంతమణి 
చేతిక రాగానే, (ప్రత్యేక పూజలు చేయించా .-'-. 
లన్న సాకుతో దానిని అపహరించి, తనే 
చకవర్తి కావాలసి మాంతికుడు పథకం 
వేశాడన్న సంగతి పథధాని (గహించలేక 
పోయాడు! 

మనుషుల కళ్ళలోకి. చూసి వారి 
స్వభావాలను తెలుసుకోగలశ క్రి అపూర్వు 
డికి ఉన్నది. [పపధానమంతి మూర్టుడే స 


కాని, మాంత్రికుడు కరుడుగట్టిన స్వార్థ మ! 
పరుడనీ,-తన స్వార్థం కోసం ఎంతకైనా. రి 


తెగించగల దుర్మార్గుడనీ అ పూర్వుడు. 


(గహించాడు. అటువంటి దుర్మార్గుడు? (. 


చకవర్హి. ఆయితే, మానవజాతి మనుగడ. 
ఏమవుతుంది? మంచివాళ్ళు భవిష్యత్తు: 
ఏమవుతుంది ? అని అపూర్వుడు ఆలో, 
చించసాగాడు. --(ఇంకావుంది) 









చందకాంతమణిని (రీ జేయడాని6, 


' మౌం్యితికుడు పధానమంతత్రి భవనం 
' నుంచి, వెలుపలికి వచ్చేసరికి అర్హరాతి 
' అయింది. పాడు నల్లటిదుస్తులు ధరిం 
చడంవల్లా, నల్లటిజుట్టూ, పొడవాటి గడ్డం 
కారణంగా చీకటిలో చీకటిగా నడవ 
' సాగాడు. 

చంద్రకాంతమణితో మాం[తికుడు 
' ఎటువ౦టి పూజలు చేయనున్నాడు? 





(నదానందముని ఆదేశానుసారం, దుర్మార్గులను ఎదిరించడానికి అపూర్వుడు హిమాలయాల 
నుంచి ర్ముదప్పురికి వచ్చా డు, ర్ముదప్పు పురి యువరాణి కృష్ణకుమారి కంఠహారంలోని మహిమగల 
దుష్టమాం[తికుడు 
(పధానమంతితో రహస్యాలోచన జరపడం, ఆపూర్వుడు చాటునుంచి విన్నాడు, తరవాత] 


విషయం మాండతికుడికి తెలియదు, 


ఆ పూజా విధానాలను వాడు ఎవరినుంచి. 





11.1 ననీ న 


ల (1 


న. (| 








తన బాల్యమి తుడయిన 






నేర్చుకున్నాడు? ఎప్పుడు చేస్తాడు? 
మొదలైన విషయాలను తెలునుకోవాలన్న 
ఉత్సాహంతో, అపూర్వుడు మాంతికుడికి | 
వెనకగా, కొంతదూరంలో, అడుగుల 
చప్పుడు వినిపించకుండా నడవసాగాడు. 
తన వెంట మరొకరు వనున్నారన్న 











నగరం పొలిమేర దాటాక, దారిపక్కన 
వున్న ౬ క్ర పాదలోనుంచి, బృలమైనఎలుగు 









“చందమామ” | 




























, బంటి ఒకటి వచ్చి, మాంతికుడి ముందు 
వంగింది. మాంధతికుడు దాని వీపుమీద 
కూర్చున్న తరవాత, అది అమిత వేగంతో 
అరణ్యంకేసి పరిగెత సాగింది. వేగంగా 
' పరిగెత్తడం అపూర్వుడికి కొత్తకాదు 
గనక, అతడు దాన్ని వెంబడించి పరిగెత్త 
సాగాడు |! 

కొంత సేపటికి వాళ్ళు అడవిలోని ఒక 
చిన్న నదీతీరం సమీపించారు. ఎలుగు 
బంటి వీపు మీది నుంచి కిందికి దిగిన 
నూంథతికుడు. దాని చెవులు పట్టుకుని 
గట్టిగా మెలి పెడుతూ, “'“మూర్జుడా, పరి 
గెత్తడం కూడా మరిచిపోయినట్టున్నావు, 
ఛిచఛ్ళి! వెళ్ళి, 


18 





వుండు. నేను వస్తాను,'” అని ఆజ్లాపి౦0 


బేతాళ వటవృక్షం దగ్గర బాణంలా దూనుకుపోసాగింది. 


చాడు కోపంగా. 

ఎలుగుబంటి సరేనన్నట్టు గురు పెట్టి, 
వెనుదిరిగి వెళ్ళి చీకటిలో కలిసిపోయింది. 
ఆ మృగం పరిస్థితి చూసి, అపూర్వుుడికి 
జాలి కలిగింది. అతడు కూడా ఒక్కొక్క 
సారి జంతువులపై _ప్రయాణ౦ చేయడం 
కద్దు, అయినా, అతడు జంతువులను 
బెదిరించడు, హింసించడు. (పేమతో, 
కృతజ్ఞత గా నడుచుకుంటాడు. "అందు 
వల్ల జంతువులు కూడా అతనిపట్లు 
ఎంతో ఆప్యాయతను కనబరు స్తాయి, 
అయితే, ఈ మాం(తికుడు ఎలుగుబంటిని 


మంత (ప్రభావంతో లొంగదీనుకుని, 


హింసించి దాని చేత ఊడిగం చేయించు 
కుంటున్నాడు ! వ 
మాంత్రికుడు నదిని సమీపించి, ఏదో 
మంతం సఠిస్తూ మూడుసార్లు చప్పట్లు, 
చరిచాడు. కొంతసేపటికి నదిలోదూరంగా 
నీళ్ళను పైకి చిమ్ముతూ, ఒక సపెద్దమొసలి 
పైకి లేచి మాంతికుడు నిలబడి వున్న. 
ఒద్ధుకేసి ఈదుకుంటూ వచ్చింది. దగ్గరికి, 
రాగానే, మాంటతికుడు ఎగిరి దాని వీపు 
మీద కూర్చుని, 'ఊం. వేగంగా పో!” 
అని ఆజ్ఞాపించాడు. 
_ మొసలి పడమటి దిశగా ఈదుకుంటూ 
దాని... 


నంద మూ[ఘమఘాాు' 
యా లం. ట్య జాయ లో జాల 


వానా : . 


(గ 


1 | 2. న. 

... గ ఖ్‌! 1! క లీ ర్న గౌ వ రై వం 
ర సన వో 

న, (1 న! 


స! ని 
స 


ము 117 


క్షు 


నం గి | లన్న న... 1 
గ్ల మం న టి న స! | 
స జ న ఫ్ర | గ గ్య న! | / 


1 






























పాయ ఇరువైపులా కొండలుగల ఒక ఇరు 
కైన సొరంగ మార్గంలోకి (ప్రవేశించింది. | 
అది చిమ్మచీకటి కమ్ముకున్న సొరంగ 
మార్గం. మొసలి సొరంగంలోకి నునాయా 
సంగా (ప్రవేశించింది. అంతవరకూ నది 
ఒడ్డున పరిగెత్తుతూన్న అపూర్వుడు, నీళ్ళ 
లోకి దూకి, మొసలిని అనుసరించి, 
ఈదుకుంటూ వెళ్ళసాగాడు. 

మొసలి ఒక గుహ ముఖద్వారం 
దగ్గరికి వెళ్ళి ఆగింది. వెంటనే మాంతి 
కుడు దాని వీపు మీది నుంచి ఒక్క 
గెంతులో దాపులనున్న పెద్ద బండ మీదికి 
ఎగిరి దూకాడు, 
అనుసరించి, అపూర్వుడు కూడా ఒడ్డు _ ''ఎవరక్కడ?'' అన్న అతి భయంకర 
మీద పరిగెత్తసాగాడు. మైన కీచు కంఠస్వరం గుహలోపలినుంచి 

ఆకాశంలోరేజామాతంగానేచందుడు వినిపించింది. అటువంటి వింత కంఠ 
కనిపిస్తున్నాడు. అక్కడక్కడా చుక్కలు స్వరాన్ని అపూర్వుడు అంతకుముం. 
' మెరుస్తున్నాయి. నదికి రెండు వైపులా. దెన్నడూ వినలేదు. అదొక ముసలిదాని 
| పొదలనుంచి, నక్కల ఊళలూ, గుడ్డ కంఠస్వరమై వుంటుంధని అతడు 
గూబల అరుపులూ వినిపిస్తున్నాయి. ఊహించాడు. 
అప్పుడ ప్ర్తుడు దూరంనుంచి పులి “నీ భృత్యుడైన వీరవికటుఖ్ణ, నేను! 
గాం(డింపు వినిపిస్తున్నది. అయినా, లోపలికి రావచ్చా?'” అన్నాడు 
భయం అంకే ఎరుగని అపూర్వుడు, మాం(తికుడు. 
వాటినంతా లెక్క చేయకుండా, మాంతి '“'నువ్వు సరే, మరి నీ వెంట ఉన్నవా 
 కుఖ్జి వెంబడించి పరిగెత్తసాగాడు. . డెవడు?'' అని గద్దించిందా కంఠస్వరం. 

అలా చాలా దూరం వెళ్ళాక, నది ““నేనూ, మొసలి తప్ప మూడో [పాణి 
రెండు పాయలుగా చీలి, అందులో ఒక లేదు, తల్లీ! అన్నాడు మాంథతికుడు. 


ఇకా 
భక 
కు 


ప. నక 


20 న చందమాన్న్న్వూ 


చందవమూామ 


““మూరుడా |! చుట్లుపక్కల జాగ తగా 
జు కు అతో 


' చూడు 1!" అని కోపంగా హెచ్చరించిందా 


కంఠస్వరం. 

గుహలోని మాయదారి ముసలిది--- 
తాను ఇక్కడ వున్న సంగతిని పసిగట్లగల 
శ క్రిగలిగినదని అపూర్వుడు (గహించాడు. 
వెంటనే అతడు గురువు ఉపదేశించిన 
అదృశ్యకరణి మంథాన్ని పఠించి, ఎవరికీ 
కనిపించకుండా మాయమైపోయాడు! 

మాంతికుడు సారంగమంతా. పరిశీల 
నగా చూశాడు. కాని వాడి కంటికి ఎవరూ 
కనిపించలేదు |! 

“లేదు తల్లీ, లేదు! ఈ పరిసర 
(పాంతాలలో నేనూ, మొసలీ తప్ప మూడో 


_ జీవం లేదు!" అన్నాడు మాంతికుడు. 


. "అలాగా ! అయితే రా,'' అని. అజ్ఞా 
పించిందా కంఠస్వరం. 

వీరవికటుడు గుహ లోపలికి అడుగు 
పెట్టాడు. 

అపూర్వుడు మెల్లగా మరొక బండ 
మీదికి ఎక్కి; ముసలిది ఉన్న గుహకేసి, 
పాచిపట్టి జారుతూన్న బండలమీదుగా 
జాగ్రత్తగా పాకుతూ వెళ్ళసాగాడు. 

మానవకపాలంలో రగులుతూన్న ఒక 
విధమైన మంట, గుహలో పనుపుపచ్చ 


శాంతిని కలిగిస్తున్నది. ముసలి మంత్ర 
గత్తె గుహలోని గోడకు ఆనుకుని కాళ్ళు 





బార్లా చాపుకుని కూర్చుని ఉన్నది. ఆమె, 


వయను ఖచ్చిత౦ గా చెప్పలేముగాని, 


మూడువందల యేళ్ళు వుండవచ్చు! 


ఆమె శరీరం అస్థిపంజరంలా ఉన్నది. 


ఒళ్ళంతా ముడతలు, కాని (పకాశ 
వంతంగా-ఉన్నుది, కళ్ళు కణకణలాడే 
నిష్పుకణికల్లా అతి భయానక౦గా 
ఉన్నాయి. వేలిగోళ్ళు పాముల్లా వంకీలు, 


తిరిగి ఉన్నాయి. 


“ఏమిటి సంగతి? మన [పయత్నం 
ఫలించిందా ?'' అని అడిగింది ముసలి 


మం[తగత్తె. 


వీరవికటుడు ముసలి మంత్రగత్తె 
పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, 


న 


ఖై అయ ఓగాయడునా.వ' 





' లేచినిలబడి, ''అవును! ఆ మణి ఇప్పుడు . 


యువరాణి కంఠహారంలో ఉన్నది. అది 
త్వరలో నా చేతికి రాగలదని భావిస్తు 


న్నాను!” అన్నాడు. 


“ఒక్క "మణి. మ్యాతమేనా నీ చేతికి 


వచ్చేది ?'' అని అడిగింది మంతగత్తె. 


వెంటనే సమాథానం చెప్పలేక వీర 


' వికటుడు మౌనంగా చూడసాగాడు. వాడి 


వాలకాన్ని చూసి, మంతగత్తె గుహ 


_మారుమోగేలా వింతథ్వనితో నవ్వింది. 


''నీ ఉద్దేశం నాకు అర్థం కావడం 
లేదు, తల్లీ! ఆ మణితోపాటు మరేదైనా 


శావాలని కోరుకుంటున్నావా ఫం తఅని 
అడిగాడు వీరవికటుడు. = 


22. 


“'మరేదో నాకెందుకురా మూర్ఞుడా |! | 
నువ్వు గొప్పగా భావించే ఆ చందదకాంత 


మణినైనాసరే నేను కావాలన్నానా కన 
అని అడిగింది మం(ళతగత్తె. 
““లేదు. అఆ మణిని ఎలా సాధించాలో 


తెలియజేసింది, నువ్వు. అది.కూడా. 


నా కోసమే కదా! అందుకు నిర్మలమైన 


నీ కరుణాస్వభావమే కారణం?" 


అన్నాడు వీరవికటుడు వినయంగా. 


క అందుక్కారణం కరుణాస్వభావం 


కాదురా, మూర్థుడా! అసలు నాకుకరుణు 
అ౦ టనే తెలియదు. పెగా, నిర్మల 
మైనదేమిటి, ని (శ్రాద్ధం |! నాకు ఐశ్వర్యం 
మీద ఆశలేదు. అధికార౦- మీద 
వ్యామోహం లేదు. నువ్వేమో రాజునై 


పోవాలని తహతహలాడి పోతున్నావు. 


రాజయ్యే రహస్యం నాకు తెలుసు కాబట్రి 


నకు సహాయపవ డుతున్నాను.. నిన్ను 


నేను మామూలు రాజును కాదు; ఈ (ప్రపం 
చానికే చక్రవర్తిని చేస్తాను,'' అన్నది 
మం[తగత్తె. 


““నిమేలు: ఈ జన్మకు మరిచిపోను!” 


అన్నాడు విరవికటుడు, 
''ఒర్జిమాటలు సరిపోవు. నీకు నేను 
చేస్తూన్న ఈ సహాయానికి తగిన (పతి 


ఫలం నాకు దక్కాలి !"' అన్నది ముసలి 


మంతగత్తె, 


జ్‌ 


ే ద్‌ మా వ్గు 


టి! 


వాళి 


వ్‌ 





' నీ కోరిక ఏమిటో 
అన్నాడు ఏీరవికటుడు. 
“'నాకున్నదల్లా ఒకే ఒక్క కోరిక, 
నేను పోగొట్టుకున్న యౌవనాన్ని మళ్ళీ 
పొందాలి! అందుకోసం ఆ మహిమగల 
మణితోపాటు యువరాణిని కూడా నువ్వు 
' తీసుకురావాలి. ఆ యువరాణి యౌవనాన్ని 
నేను నా శరీరంలోకి జురుకుంటాను !"' 
అంటూ మర్మతగ త్తి బిగరగా నవ్వింది. 
. ఆ మాటలు వినగానే అపూర్వుడు 
' మైఈం కంపించిపోయాడు! 
'“'ఇ౦ంతకుపూర్వం కొంతమంది యువ 
తులను బలి ఇచ్చి, వాళ్ళ యౌవనాన్ని 
, పొందాలని _పయత్నించావు కదా! అయినా 
నువ్వు ఎప్పటిలాగే ఉంటున్నావు గాని, 
_ మార్చు రాలేదే !'' అని తన అనుమానాన్ని 
వ్యక్తం చేశాడు వీరవికటుడు. 
. “"“అపశకునపు కూతలు కూయకు! 
"అప్పటి నా [పపయత్స్న్మం విఫలమయింది, 
అంతే! అందువల్ల నా (ప్రయత్నాన్ని 
మానుకోమంటావా, మూర్టుడా. ఇప్పుడు 


సెలపివ్వు ! లక 








అ తంతుకు కావలసిన యువతికి ఉండ 





వాత ల ఆాాానతావ్య నం రా్న--.- 


నా ప్రయత్నం సఫలం శకాగలదన్న గట్టి 
నమ్మకం నాకున్నది. ఎందుక౦ శు 






వలసిన అర్హతలన్ని రు[దపురి యువ, 
రాణిలో ఉన్నాయి. రాజకుమారి.లోని 
యౌవనాన్నంతా నా శరీరంలోకి పీల్చు 
కుంటాను, హా! హా! అప్పుడు చూడునా 
అనందాన్ని! మళ్ళీ యౌవనం వస్తే ఎంత 
హామిగా వుంటుంది !* నేనెంత అందంగా 
ఉండగలనో ఊహించగలవా ?”' అని 
అడిగింది మంతగత్తె మళ్ళీ బిగ్గరగా 
నవ్వుతూ 









స్త నువ్వు ఇప్పుడు కూడా అందంగానే, 






ఉన్నావు !'" అన్నాడు' విరవికటుడు. 

'“' నోర్ముయ్‌, మూర్థుడా ! నీ కపట 
నాటకాలు నా దగ్గర సాగవు. నావల్ల 
పనులు కావాలని, ఊరక మూర్ధంగా 
పొగడ వద్దు. విన్నావా, నేను చెప్పినట్టు 
చెయ్‌. లేదా ఈ క్షణమే ఇక్కడి నుంచి, 
వెళ్ళిపో," అని కీచుకంఠంతో అరిచింది. 
ముసలి మంతగతె. 

















--(ఇంకావుంది). 


“తం ఇ 





(రుదపురి _పధానమంత్ర, దుష్టమాంధత్రికుడు వీరవికటుడూ కలిని యువరాణి కంఠహారం 
లోని చం దకాంతమణిని అపహరించాలని పథకం వేశారు, వీరవికటుడు ఆ విషయాన్ని 
మునలి మంతగతత్తె తెకు తెలియజేశాడు. యువరాణిని (పాణాలతో తనకు అప్పగించమని 
మంత్రగత్తె త్తె వీరవికటుళ్ణి ఆజ్ఞాపించింది. ఆవూర్వుడు ఆ విషయాన్ని (& గహంచాడు,---తరవాత] 


సకాలంలో కావలసినంతగా వర్షాలు కురి 
యడం వల్ల, రు దపురిరాజ్యమంతటా 
ఆ సంవత్చరం పంటలు బాగా పండాయి. 
ఎలాంటి లోటూ లేకుండా 
హాయిగా వున్నారు గనక, ఆ సంవత్సరం 
యువరాణి జన్మదిన వేడుకలను ఘనంగా 
జరపాలని రాజు విశ్వవర్మ నిర్ణయించాడు. 
ఆ సంగతి వినగానే ప్రథానమంతి పట్ట 
రాని ఉత్సాహంతో, ““మన యువరాణి 


(ప్రజలు 


ఖో 


జన్మదిన వేడుకలను కనీ వినీ ఎరుగ 
నంత ఘనంగా జరపాలి! '' అన్నాడు. 
యువరాణి మీది అభిమానం కొద్దీ (పథాన 
మంతి ఆలా చెబుతున్నాడని భావించి 
రాజు, అతడి రాజభ క్రికి ఎంతగానో పొంగి 
పోయాడు | 

అరోజు రాతి ఆకాశం నిండా 
మేఘాలు కమ్ముకోవడ౦ వల్ల, కన్ను 
పొడుచుకున్నా కానరాని కటికచీకటి 


“చందమామ” 


కొ అలా సావి శ నాక 


ఈ 


క 


న కం 
మే 


. 
న్‌ గ 
చ్‌ 





| ాకాాాలనలోాాకాాంకఅలా అలా అలలు తలాలలలా..లలనెనపతలాలా 


| అలముకున్నుది,. ఉరుములతో, మెరుపు 
'లతో అప్పుడప్పుడు వర్షం కురుస్తున్నది. 
ఆ వర్షంలో వీరవికటుడు నల్లటి దుస్తులు 
'ధరించి, తన వాహనమైన ఎలుగుబంటి 
'మీద అరణ్యం నుంచి ర్ముదపురి నగర 
పొలిమేరలో వున్న దున్గామాత ఆలయం 
కేసి వస్తున్నాడు. రాజకుటు౦బానికి 
మాతమే కాదు; రుదవురి రాజ్యానికే 
' ఆరాధ్యదేవత దుర్గామాత |! దుర్గామాత 
' ఆలయం భయ౦కరమైన అరణ్య 
సమీపంలో వుండడంవల్ల 
అంతగా జనసంచారం ఉండదు. రాతి 
పూటయితే ఆలయంలో కూడా ఎవరూ 
వుండరు. పూజారి కూడా పెందలాడే 


అక్కడ 


168 


వచ్చి గుడిలో దీపం వెలిగించి వెళుతూ 
ఉంట+డు. 

దుర్గామాత దేవాలయానికి దాదాపు 
పందగజాల దూరంలో అరణ్యాన్ని ఆను 
కుని వున్న (బహ్మాండమైన సటవృక్షం 
సమీపించగానే, వీరవికటుడు ఎలుగు 
బంటి మీది నుంచి దిగి, భయంతో 
వణుకుతూన్న ఆ జంతువును, ''ఇక్కడే 
వుండు !'' అని కఠినస్వరంతో ఆజ్ఞాపించి 
దేవాలయం కేసి నడిచాడు. 

ఎత్తయిన ఆలయ ద్వారగోపురం వద్ద 
నిలబడి వున్న వ్యక్తిని చూడగానే, పీర 
వికటుడు, '' కొద్దిగా ఆలస్యమయింది, 
క్షమించాలి. మంతగత్తె దగ్గరికి మళ్ళీ 
ఒకసారి వెళ్ళి మాట్లాడి వస్తున్నాను, 
ఆమె నికొక తాయెత్తు పంపింది. దానిని 
ధరించావం కే నీలోని భయాలన్ని మటు 
మాయమెపోతాయి, ఆపదల నుంచి నీకు 
రక్షణు కలుగుతుంది," అన్నాడు 


అక్కడ నిలబడిన (పథానమంతతి, 


'“థన్యుఖి ! నీ మేలు ఈ జన్మలో మరిచి 


పోను,'" అంటూ వీరవికటుడికి నమస్క 


రించాడు. 
వీరవికటుడు, తన సంచిలో దాచిన 
తాయెత్తును తిసి, మంతి మణికట్టుకు 


కట్టాడు. అ తాయెత్తును ధరిస్తే, పథాన, 


మంతి, వీరవికటుడు చెప్పినట్టల్లా ఆడ 


చందమా 


త్మ 


బ్లా 
ఉదా: 


యు. 


ల 
బు 


బా. 


| 


' గలడని మంత్రగత్తె చెప్పి పంపింది. 


| 


కతన ననన ననన ద = వ 


' అయితే, ఆ విషయం తెలియని (ప్రథాన 


' మంతి దానిని చూనుకుని సంతోషంతో, 


ఆలాల్‌ గవాలాకకాకున 


' ఘడియలు పంచాంగం చూసి నిర్ణయిం 


ళో 
కాలాలను... కక... వాత్తా్తకకు..వాన-ు...ము...లకనననినివినినా. తెమొనా.....! 


ఇ ఇ్లా మా 


, మాట! అంతే కదా?”' 
| వీరవికటుడు గర్వంగా నవ్వుతూ. 


ఖాత ఆలా 


ఉబ్బితబ్బిబ్బయిపోయాడు | 
“'యువరాణి పుట్టినరోజు, ఆమె దేవీ 
దర్శనానికి రావడానికి తగిన న్స్‌ 


ఆవాల లావా 


చావా?" అని ఆడిగాడు మాంతికుడు తన ౫”. 


పొడవాటి గడ్డాన్ని చేత్తో దువ్వుకుంటూ. 

''నిర్ణయించాను! సూర్యాస్తమయం 
అయిన ఒక గంట తరవాత శుభ్మపదమని 
చెప్పాను 1'' అన్నాడు మంతి. 

“'ఆ రాతి చీకటిగా కూడా వుండాలి. 
ఆంకే, ఈ లెక్కన మన లక్ష్యం నెరవేర 
డానికి ఒక్క నెల మాతమే ఉందన్న 
అని అడిగాడు 


“'అవును, మి[తమా! మన పథకం 
నిరాటంకంగా నెర వేరగలదనడంలో నాకు 
ఇసుమంత సం౦ంబదేహ౦ కూడా లేదు. 


| ఇప్పుడు దేవాలయం తలుపులు తీయ 
' డానికి కావలసిన తాళం చెవులు 


| తెచ్చాను. రాజకుటుంబానికి చెందిన 
వాళ్ళు హఠాత్తుగా ఏదైనా ఆపద వాటిల్లి 


నప్పుడు అక్కడి నుంచి తప్పించు 
కోవడానికి అనువుగా, ఆలయ గర్భ 


అణి క్‌ అ్లాాణననినన్‌ బనానా అనో అరాాలో తతో కోకో 


తెరవాలో, మూయాలో నాకు తెలును. 
అయినా, ఇంతవరకు దానిని ఉపయో 


ఉన్నదని చెప్పాను కదా, దానిని ఎలా 


| 


గించుకోవలసిన అవసర౦ రాజకుటుం. 
బంలో ఎవరికీ కలగలేదు. అది, ఇప్పుడు 
మన పథకం నెరవేరడానికి ఇలా ఉప 





యోగ పడనున్నది! లోపలికి వెళ్ళి, 


చూద్దామా," అంటూ మంతి గుడి ద్వారం 
కేసి నడిచాడు ఉత్సాహంగా. 
్‌ చూద్దాం పద. 
వచ్చింది,'' అన్నాడు వీరవికటుడు,. 
మం(తి గుడి తలుపులు తెరిచాడు. 
ఇద్దరూ లోపలికి వెళ్ళి, తలుపులు మూసే 


క ననన. 


నాం 





అ౦దుకేకద 


| 


గృహం నుంచి, రహస్య సొరంగమార్గం శారు, లోపల మంతి చిన్న కాగడాను వెలి. 


వ లా! 





కాళి 


న తానాన్నో 





' గించి పట్టుకున్నాడు, ఇద్దరూ గర్భగృహం 
'లోకి అడుగు పెట్టారు. దుర్గామాత విిగహం 
ముందు చిన్న చిన్న మట్టి (ప్రమిదలలో 


దీపాలు వెలుగుతున్నాయి. దుర్గామాత 
| వ్మిగహానికీ, వెనకగోడకూ మధ్యకొంత ఖాళీ 
స్థలం ఉన్నది. దానిని ఆనుకుని వున్న 


గోడ మీద రకరకాల శిల్పాలు చెక్కబడి 


| ఉన్నాయి, మంతి కాగడాను పక్కన 
అనించి, రెండు చేతులతో ఒక రాక్షసాకార 
'విగహం నోటిని తెరిచాడు. వెంటనే 
'విగహం వెనక సొరంగమార్గం తెరుచు 
' కున్నది. 

' . మంతీ, మాంతికుడూ ఇద్ధరూ సొరంగ 
' మార్గంలోకి దిగారు, 


అహా తనన ననన ననననని 


20 


లాలా లతా నును ననాానాఎకన తాలాలు 


అంతవరకూ, ఆ ఇరువురికి తెలియ 


కుండా వారి వెన్నంటి వచ్చిన అపూర్వుడు, 


గర్భగ్భహంలోని దుర్గామాత విగ్రహం, 


దగ్గర నిలబడి, రహస్య సొరంగమార్గం 
తలుపును మూసే 
ఆలోచించాడు. కాని, 
సొరంగమార్గం అపతలి వెపునుంచి 
తప్పించుకుని పారిపోగలరు,. అందువల్ల 
మూసివేయడం౦ వల్ల పెద్ద (ప్రయోజనం 
ఏదీ లేదని ఊరుకున్నాడు. సొరంగమార్గం 
అవతలి చివర ఎక్కుడున్నదో అపూర్వు 
డికి తెలియదు. దానిని తెలునుకోవా 


పకమాతా నాననా ననన 


భామా అస్‌ ఒక క్షణు౦ 
ఆ దుర్మార్గులు 


కవాతులు... అణననఎతాలి. వేస్‌ 


ల రా తనల. ఆకా ానాాతామునా అరా లంతా కని నాకెలా 


లంకే వాళ్ళ వెంట సారంగ౦లోకి 
దిగడమే మంచిదని అతడు ఒక్క అడుగు | 
ముందుకు వేసేలోగా, సారం౦గమార్గ, 


ద్వార ౦తోపాటు రాక్షసాకార విగ్రహం 
యొక్క నోరు కూడా మూనుకుపోయింది. 
సొరంగ ద్వారం మూయడానికి వీలుగా, 
సారంగం లోపల ఏదో ఏర్పాటు ఉన్నదని 
అపూర్వుడు (గహించాడు. 

గుడి తలుపులు తెరిచే ఉన్నాయి. 


వాటిని మూయకుండా, మంతీ, మాంతి. 


కుడూ వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి 


తాకాను నకకననన తననన 


తలుపులు మూయడానికి వాళ్ళు, తప్ప 
కుండా రాగలరని అనుకుంటూ, 


అపూర్వుడు గుడి నుంచి బయటకు వచ్చి, 
ఒక స్తంభం చాటున కూర్చున్నాడు, 


ము. 


కీ ఎలం ఉనైావయనా..వ 


వా ంజా 


లే 
కము 









101.0. 


య్‌! 
కీత్‌ క |... 1. / గ్‌ 15 || ల గూ, 
మ్‌ య. న. నూ నన లు 








[ 









ఇష్ట? 


న 


|] 
కళ: 
టు. 









/ 


ఇ షక. &4 
వకక12 కక్ష 


కా 
| 
కీ 

టం 








న్‌ 








| 







| 






క్ష నూ 












నలం స్టా?! 
ఫి వా 
లా! 
చకా, 
కాఖభా =] 
/ వైవా లే! 
కై ల 
(నవే 













మ ల | 

శ కా టి చ్‌ ర్‌ 

క [1 నానా. ల్‌ో 1 
వితమోాడంాటమియయ నా 


కయ 
జ 
ః క! వారా. 


న్‌ 
ల 


య. 















మ. 1 మ, 
(| 10 
క; [1 
| 
(1! 


0! 
నం 








అతడు అనుకున్నక్సే ఒక గంటసేపు 


' తరవాత, మ౦తీి, మాంతికుడూ గుడి 


నుంచి బయటకు వచ్చారు. మం[తితలు 
పులు మూసి తాళం వెస్తూ, మాంతి 
కుడితో, "'నేను యువరాణిని సొరంగ 


' మార్గంలోకి తోయగానే, ఆమెను 
' లోపలికి తీసుకుపోయి, నేను చూపినట్లు, 


' లోపలి నుంచి, (పపవేశద్వారాన్ని మూసి 


రాకకు. తాాు ననన వననసససాను.నపుమోమొను 


. వెళ్ళాలి [క అన్నాడు. 


వేయవలసిన బాధ్యత న్‌ది. సొరంగ 
మార్ధంకుండా యువరాణిని అరణ్య 
మథ్యానికి తీసుకుపోయి, ని మనుషులకు 
అప్పగించాలి. వాళ్ళు ఆమెను అక్కడి 
నుంచి మం[తగత్తె వద్దకు తీసుకు 


అానెననాా వనమా ఎయు 


22 


' ఎంత కోలాహలంగా జరిగినప్పటికీ, 
' యువరాణి ఐదారు నిమిషాలు కనిపించక | 


' తరవాత ఆమెను వెదకడం (పారంభించ 
' గలరు, జాగత్త!'' అన్నాడు మంతి. 





“నా మనువులు నాదు; సాక్షాత్తు 


| 
', మంతగత్తే అక్కడ కాచుకుని వుంటుంది. 
సం 
కోడిపిల్లను, గద్ధ తన్నుకుపోయినట్టు 
ఆమె యువరాణిని తన్నుకుపోగలదు !'', 


అన్నాడు విరవికటుడు గర్వంగా నవ్వుతూ. 
““శభఖాష్‌ ! అయితే అన్నీ కణాలలో, 
జరిగిపోవాలి. ఎందుకంకు వేడుకలు 


పోయినా చెలిక త్తెలు పసిగట్టగలరు; ఆ 


““వెదకడ౦ [పాంభించినా, యువ 
రాణిని సారంగమార్గంలోకి తోశారని మరో | 
కంటికి తెలిస్తేగదా పట్టుకోవడానికి? 
ఆలయ గర్భగ్భహంలోని, రహస్యమార్గం 
గురించి ఎంతమందికి, తెలుసు ?*' అని 
అడిగాడు వీరవికటుడు. 

““శాజుకూ, రాణికీ, ఆలయపూజారికీ, 
నాకూ, సేనానాయకుడికీ మాత్రమే ఆ 
రహస్యమార్గం గురించి తెలుసు. మరెవ్వ 
రికీ తెలియదు 1" అన్నాడు మంతి. 

'' అలాగా....పూజారిని లొంగదీనుకో 
పడ౦ కష్టమని అంటున్నావు. ఒకవేళ | 
పూజారికి మన పథకం తెలిస్తే దానిని | 
అతడు రాజుకు చెప్పే అపాయం వుంది | 


కదా !'' అన్నాడు పీరవికటుడు, 


తా నా... వ మమ్ముల వాాతతాననన 


చందమా మ'*౯-- 


''అవును, చెప్పగలడు. ఏం చేద్దాం క 
అస్నాడు మంతి, 

“సాయంకాలంయువరాణి దుర్గామాత 
మందిరానికి రాకముందే, పూజారిని పర 
లోకానికి పంపేద్దాం. నేనే పూజారి వేషం 


| వేనుకుని యువరాణిని దేవాలయంలోకి 


' తీసుకుపోయి, 


వ్మిగహానికి (ప్రదక్షణ 
చేయించడం౦ంశుభపదమనిమంచిమాటలు 
చెప్పి, ఆమెను వ్మిగహం వెనకకు తీనుకు 
పోయి, సారంగమార్గంలో క తోసి, నేనూ 


' లోపలికి వెళ్ళి, సారంగ మార్గద్వారం 
మూసేస్తాను!'' అన్నాడు వీరవికటుడు 
' వికటంగా నవ్వుతూ, 


“'“ఆలోచన బాగానే వున్నది. అయినా, 
అందుకు పూజారి [పాణ౦ తీయాలా? 
మరొకమార్గంవిదైనావుంకటేుచూడు. పూజారి 
చాలా మంచివాడు !'' అన్నాడు మంతి. 

““మరీ ఇంత పిరికిగుండెకలవాడివి, 
రేపు ఈ భూపపంచాన్ని ఎలా పరి 
పాలించగలవు? చం[దకాంతమణి 


నిన్ను ఈ (ప్రపంచానికే చకవర్తిని చేయు 


| 
. 
/ 
| 


త ాంసుాలాం న శానా ౩ నాజాళాల గాకా ఆజా. 


నున్నది! సరేలే....విచారించకు. నీ ఇష్టాను 
సారమే చేస్తాను. మన పని పూర్తయ్యేంత_ 


వరకు పూజారిని చంపకుండా ఎవరికీ 


తెలియని రహస్య స్థలంలో దాచేద్దాం. | 
త్తు చు 


సరేనా, ఇక వెళదామా ?'' అంటూ వీర 
వికటుడు వటవృక్షం కేసి నడిచాడు. 


వాడి నుంచి అనుమతి తీనుకుని' 


మంతి నగరం కేసి నడవసాగాడు. 
అంతవరకు ఒక _స్రంభం చాటున 

దాగి వారి సంభాషణలు విన్నఅపూర్వుడు, 

ఇప్పుడు ఎవరి వెంట వెళ్ళడమా అని 


| 


ఒక్క నిమిషం సందిగ్ధంలో పడ్డాడు. 
ఎలాగూ ఆ దుర్మార్గులు తల పెట్టిన కుట. 


తనకు తెలిసిపోయింది గనక, ఇక వాళ్ళ 


వెంట వెళ్ళడం కన్నా, ఆ విషయాన్ని 
రాజు విశ్వవర్మ దృష్టికి తీసుకు రావడం, 
ఉత్తమం. అప్పుడే వాళ్ళ దుష్టపథకాన్ని 


కొనసాగకుండా ఆపవచ్చు. అయినా, ఈ 


విషయాన్ని రాజుగారికి తెలియజేయడం, 


ఎలా ? అని అపూర్వుడు తీవంగా ఆలో 
చించసాగాడు. --(ఇంకావుంది) 


_ 








న. జ ట్‌ ర న్న (ళ్ళ ॥ 
లగ క్ర భవ ళం మ? 


న్నన. క్ష ర ల 


| 
ఫి స 


(ర్ముదపురి యువరాణి కంఠహారంలోని చం ధకాంతమణిని ఆపహరించాలని మంత్రీ, మాంతి 
కుడూ పథకం వేశారు, యువరాణిని (ప్రాణంతో తనకు ఆప్పగించమని మంగ త్తె తెనూం;! (తికుజ్దే 
ఆజ్ఞాపించింది. దుర్గామాత ఆలయంలోని సారంగ మార్గం కుండా యువరాణిని తీనుకువెళ్ళా 
లని మాంతికుడు, పథకం వేశాడు: అ నంగతి అవూర్వుడు తెలునుకున్నాడు. --తరవాత) 


' యువరాణి జన్మదినం సమీపిస్తున్నది. 
' మంత్రీ, మాంథతికుల దుష్టపథకం గురించి 
' రాజు విశ్వవర్మకు, తెలియజేయాలని, 
| అపూర్వుడు సమీరుడి దగ్గరకు వెళ్ళాడు. 
అంతదూరంలో అపూర్వుఖ్ధి చూస్తూనే 
' అమితానందం చెందిన సమీరుడు, అతడు 
| చెప్పన సంగతి విని, దానిని రాజుకు 
' తెలియజేయడానికి రాజధానికి బయలు 
' దేరాడు. 


అది మరొక కాళరాతి సమయం. 





మాంతిక్సుడు వీరవికటుడు రహస్యంగా 
వెళ్ళి [(పపధానమం[తి భవనం తలుపు 


తట్టాడు. భవనం నుంచి వెలుపలికి వచ్చిన | 


| 


మంతి, “'“ఆపరా[తివేళ వచ్చావేమిటి ఖర. 


అని అడిగాడు ఆశ్చర్యంగా. 
““అపరా(తివేళ కాకపోతే, నే నెప్పడైనా 


॥ 
| 


పట్టపగలు నిన్ను చూడడానికి వచ్చానా?" | 


అన్నాడు వీరవికటుడు వెటకారంగా. 


“చందమామ” 





| 


మువామణణా 


“'అలా అని కాదు. ఏదైనా అవాంతరం 
ఏర్పడి, ముఖ్యమైన కార్యంమీద వచ్చా 
వేమో అని అడిగాను,” అన్నాడు మంతి, 

“'“అవును. చాలా ముఖ్యమైన కార్యం 
| మీదే వచ్చాను. మన పథకం ఎలాగో 
మూడోవ్యక్తికి తెలిసిపోయిందని మంత 
గతె భావిస్తున్నది. మనమీద ఎవరో 


నిమావేసి ఉన్నారు!” అన్నాడు వీర 
వికటుడు కనుబొమలు ఎగురవేస్తూ, 
''అది అసంభవం!'* అన్నాడు (పధాన 
మంతి. 
“'మంతగత్తె మనసులో అటువంటి 
అనుమానం కలిగిందంకేు, అ౦దులో 


తప్పకుండా నిజం వుండి తీరుతుంది. 


8 


నువ్వీ విష 





యం నీ భార్యకుగానీ, మిటతు 
లకుగాని చెప్పావా?*' అని అడిగాడు 
మాంతికుడు. 

““లేదు. మన చిన్ననాటి స్ప్నేహంమీద 


(పమాణం చేసి చెబుళున్నాను!''అన్నాడు 


ప్రధానమంతి దృథఢస్వరంతో. 

““నిన్ను నమ్ముతున్నాను ! అయినా, 
మన పథకం జయప్రదం కావాలంకే 
మనం మరింత జ్యాగత్త వహించాలి. 
విశ్వాసపా(తులయిన నీ భటులను, రాజ 
భవనం చుట్టూ కాపలావుంచు. కాపలా 
రాత్రింబవళ్ళు కొనసాగాలి. కొత వాళ్ళి 
వరు గాని రాజును. దర్శించకూడదు. 
అయితే, ఇటువంటి కట్టుదిట్టమైన నిఘూ 
ఎందుకు ఏర్పాటుచేశామన్న సంగతి 
నీమనుషులకు కూడా తెలియకూడదు. 


జాగత్త!'' అని హెచ్చరించి మాంతికుడు 


అక్కడినుంచి వెళ్ళిపోయాడు. 
తెల్లవారగానే మంతి, మాంతికుడు 
చెప్పిన విధంగా తనకు విశ్వాసపాతు 
అయిన భటులను భవనం చుట్టూ కాపలా 
వుంచాడు. స-మీరుడు రాజదర్శనానికి 
వెళ్ళాలంకే భటులు అనుమతించలేదు. 
రేపే యువరాణి జన్మదినం. కోలా 
హలంగా ఏర్బాట్లు జరుగుతున్నాయి. 
మంతి, మాంతికుల కుట గురించి 


ఎలాగైనా రాజుకు తెలియజేయాలని 


| 
॥ 
1. 

॥ 


'అపూర్వుడు తీవంగా ఆలోచించసాగాడు, 


రాజపాసాదం ఉపరితలంలో నిలబడి 
'రోజూ సూర్యాస్తమయ దృశ్యం చూడడం 


రాజుకు అలవాటు. సమీరుడు ఈవిషయం 


అపూర్వుడికి తెలియజేశాడు. వెంటనే 
అపూర్వుడు ఒక తాళప[తంమీద దుష్టుల 
పథకం గురించి క్షుష్తంగా రాసి, యువ 
' రాణికీ, దేవీ ఆలయ పూజారికీ బలమైన 
| రక్షణ ఏర్పాటు చేయాలని, ఎట్రిపరిస్థితి 
లోనూ యువరాణి, దేవీ అలయం లోపల, 
వి[గహం వెనకకుపో రాదని రాసి, దూరంగా 
| ఎగురుతూన్న ఒక గద్దను పిలిచాడు. అది 
వచ్చి అపూర్వుడి ఎవదట వాలి, ఆ లేఖను 
' అందుకుని, మరుక్షణమే రాజ్మపాసాదం 
కేసి ఎగిరి వెళ్ళింది! 
ముక్కుతో లేఖను తీసుకు వెళుతూన్న 
' గద్దను చూడగానే, కాపలా భటుడొకడు 
' ఉత్సాహం కొద్దీ దాని మీదికి ఒక బాణం 
వదిలాడు. బాణం గురి తప్పింది కాని, 
| గద్ద బాణాన్ని చూసి బెదిరిపోయి, లేఖను 
కిందికి జారవిడిచి, మరొక దిక్కుకేసి పారి 
పోయింది. అపూర్వుడు రాసి పంపిన లేఖ 
కోటచుట్టూ వున్న అగ డ్తలో పడిపోయింది! 
' గద్దనగం దారిలోనే తిరిగి వెళ్ళడం 
అపూర్వుడు గమనించలేదు. తన లేఖను 
అది రాజుకు అందజేసి వుంటుందన్‌, రాజు 
యువరాణికి కావలసిన రక్షణ ఏవిర్బాట్లు 


చందమామ 






చేయగలడనీ ఆశించి, ఏమి జరుగుతుందో | 
ఎదురుచూడసాగాడు, 

రాజథానీనగరం వేకువజాము నుంచే 
యువరాణి జన్మదిన వేడుకల కారణంగా 
క్రళక్రళలాడ సాగింది. రుుదపురి రాజ్య 
[పముఖులూ, ఇరుగుపొరుగు రాజ్యాల 
నుంచి వచ్చిన రాజ్ఞపతినిధులూ, రాజ 
బంధువులూ యువరా౭వికి శుభాకాంక్షలు 
తెలియజేయసాగారు. సమీరుడు జనం 
మధ్య తిరుగుతూ, అక్కడి విశేషాలను 
ఎప్పటికప్పుడు, చాటుగా వున్న అపూర్వుు 
డికి తలియజబేయసాగాడు. 

రాజు ముఖంలో గాని, యువరాణి, 
ముఖంలో గాని ఎటువంటి మార్పూ లేక 


స్త గాక-3 10 








| పోవడం అపూర్వుడికి ఆశ్చర్యం కలిగిం 
॥ చింది. యువరాణి రక్షణకోసం (ప్రత్యే 


కంగా జాగత్తలు తీసుకున్న నూచనలేవి 


' కనిపించలేదు. తాను గద్ద ద్వారా పంపిన 


లేఖ రాజుకు అందలేవేమో అన్న అను 
మానం అపూర్వుడికి కలిగింది. సాయం 
క్రాలమయింది. రాజూ, యువరాణీ పరివా 


. రంతో అప్పుడే ఊరేగింపుగా దుగ్గాదేవి 


॥ 


డా 


మందిరానికి బయలుదేరినట్టు తెలిసింది. 
వెంటనే సమీరుడితో కలిసి అపూర్వుడు 
కూడా ఆలయం కేసి బయలుదేరాడు. 
యువరాణి ఆలయానికి వస్తున్నదని 
తెలియగానే, ఆనందంతో వేలాదిమంది 


జనం అక్కడ గుమిగూడారు, యువరాణి 


20 


తన చెలిక త్తెలతో కలిసి ఆలయంలోకి. 
అడుగు పెట్టగానే, పూజారి వేషంలో వున్న, 


మాంతికుడు తన శిష్యులతో ఎదురు 
వచ్చి ఆమెను లోపలికి తీనుకువెళ్ళాడు. 
యువరాణి దుర్గామాతవిగహం ముందు 
నిలబడి భక్తితో చేతులెతి నమస్క 
రించింది. పూజారి ఏవో మంతాలు గట్టిగా 
ఉచ్చరిస్తూ. యువరాణితో, ''రా తల్లీ, 
రా. దుష్టసంహారిణి అయిన దుర్ధ్గామాతకు 


వ నన. 


మూడుసార్లు పదక్ష్షణ చేయడం౦. 


శుభపదం[!”అంటూ ముందుకునడిచాడు. 
యువనాణి అతన్ని అనుసరించింది. 
పూజారి వెనక్కుతిరిగి, 


““యువరాణి. 


తప్ప మరెవ్వరూ రాకూడదు. ఆమెచేత, 


శశ 


కొన్ని (ప్రత్యేకమైన పూజలు చేయించాలి, 
అన్నాడు. 

చెలిక త్తెలు అక్కడే ఆగిపోయారు, 

పూజారి శిమ్యులిద్దరూ గట్టిగా మం(తాలు 
పఠించసాగారు. భజం(తీలతో, గంటా 
నాదాలతో ఆలయంమారు.మోగుతున్నది, 

యువఠాణి గ ర్భ గృహం వెనక్కు | 
వెళ్ళగానే పూజారి చేషంలోని మాంతి. 
కుడు ఆమెను చప్పున సొరంగమార్గంలోకి 
తోసి, తానూ దిగిపోయి మార్గద్వారాన్ని. 
మూసివేశాడు. 


పనలనతకనుననానకవనానులలలలకకకారలలా వరద ననుననకకొళ్వూతలైకెక...-.-నల్తాఅన కాల 


రాజుపరివారంతో ఆలయానికి వెలుపలే 


వున్నాడు. సమీరుడు జనం మధ్య నుంచి 


ఉత ఉతనటనం ౯-౨ 


| హఠాత్తుగా ముందుకు వచ్చి, “మహా 
రాజా! యువరాణిని అపహరించుకుని 


| పోయారు !”' అన్నాడు. 


రాజు సమీరుళి వింతగా చూశాడు, 

“నేను సమిరుఖ్ణి మహారాజా! నా 
మాట నమ్మండి. యువరాణిని మాంతి 
కుడు అపహరించుకుని వెళ్ళిపోయాడు |" 

అన్నాడు సమీరుడు మళ్ళీ. 

“యువరాణి దుర్గామాత దర్శనానికి 
ఆలయంలోకి వెళ్ళిందికదడా ?” అన్నాడు 
రాజు. 

“'యువరాణి, అ క్కడ లేదు! ”' 
అన్నాడు సమీరుడు. 

“'“అలాగా !'" అంటూ రాజు ఆలయం 
| లోకి నడిచాడు. అంతలో చెలి కత్తెలు 
యువరాణి కనిపించడం లేదని కంగారుతో 
పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చారు. 
అక్కడి నుంచి పారిపోవాలని 
చూస్తూన్న మాంతికుడి శిష్యులను చూడ 
గానే సమీరుడు, ''మహారాజా! ఆ దుర్మార్గు 
“లను పట్రి బ౦ధించమని చెప్పండి," 


అన్నాడు. 

వెంటనే శిష్యులిధ్ధరినీ భటులు పట్టు 
కున్నారు, 

సమీరుడు, ''మహారాజా, మనం 


ఇప్పుడే సొరంగమార్గం అవతలి చివరను 
చేరుకోవాలి,”' అన్నాడు. 


చందవనమూమ 9 


రాజూ, సేనానాయకుడూ, సమీరుడూ 


మరి కొందరు అంగరక్షకులూ గుురాల 


మీద బయలుదేరి, కొంత సేపటికలా, 


ళా 
అరణ్య మధ్యంలో వున్న సొరంగమార్గం 


అవతలి చివరను చేరుకున్నారు. 

సమీరుడు, సేనానాయకుడి గుురం 
పైనుంచి కిందికి దిగుతూ. '“'మహారాజా | 
ఆ మంతగ త్తెను పట్టి బంధించమనండి |": 
అన్నాడు. 


“హంహ6హ....నన్నే బంధించగల. 
సమర్థులు వచ్చారా ల్గి ఇప్పుడే మిమ్మల్ని 
భస్మం చేయగలను!"*' అంటూ వికటంగా. 


నవ్వసాగింది, ౨ఎ౦డిపోయిన మరికొమ్మ 
మీద కూర్చున్న ముసలి మంత్రగ త్తె. 


ల్సి 














““కూర్చున్నచోటు నుంచి కదిలావో, 
భస్మమైపోగలవు! జూ[గత్త!'' అని హెచ్చ 
' రించింది ఒక గంభీరమైన కంఠస్వరం. 
అందరూ ఆ కంఠస్వరం వినిపించిన 
' దిక్కుకేసి చూశారు. 

అక్కడ దివ్యతేజస్సుతో ఒక ముని 
పుంగవుడు కనిపించాడు. మునిని చూడ 
గానే సమీరుడు 
నమస్కరి చి, ''వీదైనా జటిలమైన 
"సమస్య ఎదురై నప్పుడు, భక్తితో స్మరిస్తే 
తమరు రాగలరని అపూర్వుడు నాకు 
చెప్పాడు 1'' అన్నాడు. 

సదానందముని చిన్నగా నవ్వి ఇలా 


ఆయన పాదాలకు 


““అవును. నీవన్నది నిజం, ధ్యానంలో 
వుండగా అపూర్వుడిపిలుపువినిపించి ఇలా 
వచ్చాను. అదిగో అక్కడ కూర్చున్నది 
మానూలు మం[తగత్తెకా దు. గొప్ప 
శక్తులుగల పరమదుర్శ్మార్గు రాలు. పకృతి క 
విరుద్దంగా, పరుల యౌవనాన్ని కాబేస్తూ 
అనేక శతాబ్దాలుగా జీపిస్తున్నది. ఇప్పుడు 
యువరాణి యౌవనాన్ని కా జేయాలని 
పథకం వేసింది. అయినా, ఆ దుష్టురాలి 
శక్తులన్నిటిని నాశనం చేశాను 1" 

మంతగత్తె కీచుమని అరిచి, ''నువ్వు 
మ శక్తులన్నిటిని నాశనం చేయలేవు. 
నావద్ద ఇంకా ఒక శక్తి మిగిలి ఉన్నది." 
అని అడపి దద్దరిల్లే విధంగా బాధతో 
నవ్వుతూ, క్షణంలో భగ్గున మండి బూడి 
దయిపోయింది ! 

అఆ దృశ్యాన్ని చూసి ఒక్కుకీణ౦0 
నివ్వెరపోయిన రాజు, సదానందమునికి 
నమస్కరిస్తూ, ''మహాత్మా, నా బిడ్డ 
క్షమంగా ఉన్నుది కదా?'' అని అడిగాడు 

“'అపూర్వుడు కనిపించడం లేదే !'' 
అన్నాడు సమీరుడు. 

““కన పథకం ఎదురుదెబ్బ తిన్నదని 
తెలియగానే, మర్యతగత్తి ఆ విషయాన్న 
సారంగంలో వస్తూన్న మా౦ తి కుడికి 
తెలియజేసింది. మాంతికుడు, తన 


ప్రాణాలు కాపాడుకోవడానికి యువరాణిని | 
శర గ మనమూ 


, అన్నాడు: 


ఖ్‌, 


కకానాణల...ఎఎలాాకాగ్య 
| 
| 


కానా యాతనా 





అడ్డుగా ఉపయోగించుకొని, ఎలాగైనా 
చందదకాంతమణితో పారిపోవాలని 
చూశాడు. అందుకే అపూర్వుడు ఒక 
కన్నం ద్వారా సొరంగ మార్గంలోకి 
(ప్రవేశించి, మాంతికుడితో పోరాడి బంధిం 
చాడు. అతడు యువరాణిని కేనుంగా 


తీసుకురాగలడు,'" అన్నాడు ముని. 
అంతలోనే మరి వృక్షం సమీపంలో. 


భూమి అడుగునుంచి శబ్దం వినిపించింది. 
కొంతసేపటికి సొరంగమార్ణ ద్వారం 
తెరుచుకుని దివ్యపురుషుడి లాగాకనిపించే 
ఒక యువకుడు, సపెడరెక్కులు విరిచి 


కటిన మాంతికుఖి లాక్కుని పికి” 
వ ప్న ౭ ప. 


వచ్చాడు, మాం[తికుడు వెలవెలబోతూ, 
నీల సూపులు చూడసాగాడు. నాళ్ళ 





జక 


వెనకగా వచ్చిన. యువరాణి తండడిని, 
చూడగానే పరుగునపోయి ఆయనపక్కన, 
నిలబడింది. 
యువకుడు ముని పాదాలకు నమస్క 
రించబోయాడు. ముని అ ప్యాయం౦గా 
వారించి, ““నాయనా, అపూర్వా! నువ్వు 
మామూలుమానవాకారం పొందడానికి 
తగిన తరుణు౦ ఆసన్నమయింది. ఇకపె' 
ఇలాగే కొనసాగగలవు !'" అన్నాడు. 
““నాన్నా, నన్ను ఆ దుర్మార్గుడి బారి, 
నుంచి ఈ యువకుడే రక్షించాడు!” 
అన్హుది యువరాణి అపూర్వుళ్లి చూపుతూ, 
“'అతడు చేసిన ఉపకారం ఈ జన్మలో, 
మరువరానిది!'” అంటూ రాజు అపూర్వుడ 
కేసి చూశాడు. 











/ “నేను వచ్చిన పని పూర్తయింది. ఇక 
, వెళ్ళివస్తాను,'” అన్నాడు ముని. 
“నేనూ, మీతో వస్తాను,'' అన్నాడు 
అపూర్వుడు, 
“నిన్ను నా వెంట తీనుకు వెళ్ళడానికా 
నీకు మామూలు మానవరూపం ఇచ్చాను? 
ఇంతవరకు నువ్వు ఎవ్వరికీ కనిపించ 
కుండా, నుంచివారికి మేలు చేస్తూ 
వచ్చావు. ఈ క్షణుం నుంచి, సాథారణ 
మానవరూపంలో, అందరికీ కనిపిస్తూ, 
(పజానాయకుడిగా అచంచలమైన ధైర్య 
సాహసాలతో, థర్మదీక్షతో నీ కర్తవ్యాన్ని 
నిర్వహించాలి ! '* అన్నాడు ముని. 
““అదెలా సాధ్యం?" అని అడిగాడు 
అపూర్వుడు అనుమానంగా, 
' ముని ఏదో అనబోయేంతలో, రాజు, 
“'ఈనాటి నుంచి నా రాజ్యం నీ అధీ 
నంలో వుంటుంది. ముని అంగీకరించి 
, నట్టయితే నువ్వేనా రాజ్యానికి వారసుడివి 


















, కాగలవు. నీకూ, నా కుమార్తెకూ ఇష్ట 
మయినట్టయితే, యువరాణి మేనమామ 








రాజ్యం లావణ్యపురికి కూడా నువ్వే అధి 
పతివి కాగలవు !'' అన్నాడు. 

అపూర్వుడు యువరాణి కేసి చూశాడు. 
యువరాణి సిగ్గుతో తల వంచుకున్నది, 
సదానందముని వాళ్ళిద్దరినీ దగ్గరికి పిలిచి, 
““మీరు మునుముందు మానవజాతికి 
మేలు కలిగించే ఘనకార్యాలెన్నా 
సాధించి, భావితరాలకు ఆదర్శదంపతులు 
కాగలరు!'' అని ఆశీర్వదించి, అదృశ్యమై 
పోయాడు. 

రాజుతో సహా అక్కడి వారందరూ 
ఒక్క కీణం౦ ఆశ్చర్యపోయి, ఆ తరవాత 
అమతానందం చెందారు. 


రాజు మాంతికుణ్ణీ, మంతతినీ చెర . 


సాలలో బంధించమని ఆజ్ఞాపించాడు. 
యువరాణికీ, అపూర్వుడికీ వైభవంగా 

వివాహం జరిగింది. రాజు, అపూర్వుుడికి 

రు[దపురి రాజ్య పట్టాభిషేకం చేకాడు. 


అపూర్వుడుసమీరుణ్ణితనప్రథధానమంతిగా 


చేనుకుని చిరకాలం [ప్రజారంజకంగా పరి 





పాలన సాగించాడు. --(ఆయిపోయింద్ని 









ఎ ==జెన్మీ 


న = తనా కకాలుకుకేం. ఆకే నష జవాన్ల క్యూ 


